శ్రీః 
శ్రీజగద్గురుశ్రీమచ్చజ్మరభగవత్సాదాచార్యవిరచితా 


శిబానందలహార 


1 బలిజేపల్లి లక్ష్మికాంత కవివిరచితా 1 ప్రతిపదాంధ్రవ్యాఖ్యానపద్యసహితా । 





ప్రకాశకులు 


రావి మోహనరావు, M.Sc., M.A., (Sanskrit) 
404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 523 155. 


4 శివానందలహరీ 


శ్రీః 
శ్రీజగద్దురు శ్రీ మచ్చజ్మరభగవత్సాదాచార్యవిరచితా 


శిఖానంచలహల 


| బలిజేపల్లి లక్ష్మీకాంత కవివిరచితా 1 ప్రతిపదాంధ్రవ్యాఖ్యానపద్యసహితా । 


ప్రథమముద్రణ : 1916 
ద్వితీయముద్రణ : 22.08.2020 


(ప్రతులు : 500 

పుటలు : 84 

వెల : రూ.40/- 

© RAVI MOHANARAO, M.Sc., M.A., (Sanskrit) 


404, J anjanam Complex, 
Opp. | Town Police Station, 
Chirala - 523 155. 

Cell: 94401 15411 


D.T.P. by : Printed at: 
P.PARVATHI Karshak Art Printers 
Cell : 74165 86775 HYDERABAD 


శివానందలహరి 


re Tg ‘i 
Q or Fw ws pty నమ, 
శివానందలహరి. 


శ్రీ axe Gass ASK a apa we చే 
రచియింపగుడినది, 


| 4 
బలి dod od gre కవిచే రచియింపంబడిన 
అంధ పద్యముల" జను 





ate 


Ce జో 








er 
ము ద్రింప(డీనది, 
చందికాబిద్రాతీర శాల, గుుటూరు, 


l 1916 
నెల i—u—0] [was S 3 


26 LBZ 


శ్రీ జగద్గురు శ్రీమచ్చంకరభగవత్సాదాచార్యులవారిచే ముముక్షువుల 
కుపయోగార్థమై రచియింపంబడిన “శ్రీశివానందలహరి”లో నిక్కడకుం చిరకాలము 
క్రిందం గొన్ని శోకములం దెనిగించితి. కార్యశమున నేను ఓరుగల్లు (వరంగల్‌)నకు 
బోయినప్పుడు సంతతశివపూజా పరాయణులును నిరతాన్న (ప్రదాతలును 
నుభయభాషాకవిమిత్రులును నగు శ్రీముదిగొండ శంకరార్యులవారిం దర్శించి వారికి 
నా తెనింగించిన పద్యముల వినిపింపంగా నేతద్ధ్రంథపరిసమాప్తికి వారు నన్నెంతయో 
ప్రోత్సాహవజచిరి. వారి ప్రోత్సావామునకుందోడు మా యీ జిల్లాలోం 
దహశీల్దారుగారును ఆస్తికశిఖామణులునునగు బ్రహ్మశ్రీ పెద్దిభొట్ల నాగేశ్వరముగా 
రీగంథముద్రణమునకై కొంత సహాయము చేసి నా కుత్సాహముం గూర్చినందులకు 
వారికి నా కృతజ్ఞతాభివందనము లర్చించు చున్నాండను. ఇంక నాభాషాంతరీ 
కరణమునంగల గుణాగుణములను బండితులైన చదువరులే నిర్ణయింతురుగాక. 
ఇట్లు, 
పండిత విధేయుడు, 
బలిజేపల్లి లక్ష్మికాంతం 
పూర్వము[ద్రణానుసారము నేడు ఈ గ్రంథము 'శ్రీశివభగవానుని' 
కృపాకటాక్షములతో పునర్ముద్రింపబడినది. వ్యాఖ్యను అందించిన క్రీశే, బలిజేపల్లి 
లక్ష్మీకాంతం కవి గార్కి నమస్సుమాంజలులతో సమర్పితము 


- రామోరా. 


22.08.2020 


చీరాల. 


శ్రీః 
శ్రీమచ్చంకరసద్ద్గురుభ్యో నమః 


శిఖానందచదలహల 


ప్రతిపదాంధ్రవ్యాఖ్యానపద్యసహితా 


su కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః 

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే। 

శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పున- 

ర్భవాభ్యామానందస్స్ఫురదనుభవాభ్యాం నతిరియమ్‌ 11 1 
టీక : కలాభ్యామ్‌ = వేదప్రసిద్ధసకలవిద్యాస్వరూపులును, చూడాలంకృతశశికలాభ్యాం : 
చూడా = శిఖలచేతను, అలంకృత = అలంకరింపబడిన, శశి = చంద్రునియొక్క కలాభ్యామ్‌ 
= కళలుగలవారును, (అనంగాం జంద్రకళాతిశాయి శిఖావిశిష్టులని తాత్సర్యము) నిజతపః 
ఫలాభ్యాం: నిజ = స్వకీయములయిన, తపః = తపస్సులయొక్క ఫలాభ్యామ్‌ = ఫలభూతులైన 
వారును (అనంగాం బరస్పరతపఃఫలభూతులని తాత్పర్యము), భక్తేషు = స్వభక్తులయందు, 
ప్రకటితఫలాభ్యాం : ప్రకటిత = ప్రకటనచేయంబడిన, ఫలాభ్యామ్‌ = ధర్మాదిఫలములు 
గలవారును, అస్తోకత్రిభువనశివాభ్యాం : అస్తోక = అతిశయమైన, త్రిభువన = 
ముల్లోకములకు, శివాభ్యామ్‌ = మంగళములు కలుగంజేయువారును (అనగా 
మూడులోకములకు విశేషముగా శుభములను గలుగంజేయువారలని తాత్పర్యము, హృది 
= మనస్సునందు, పునర్భవాభ్యామ్‌ = ధ్యానముచేయుటచేతం బుట్టుచుండువారును (అనంగా 
ఎప్పుడెప్పుడు ధ్యానము చేయుచున్నారో అప్పుడప్పుడు నూతనముగాం బుట్టుచుండెడువారని 
తాత్పర్యము), ఆనందస్ఫురదనుభవాభ్యాం : ఆనంద = ఆనందముతోడను, స్ఫురత్‌ = 
ప్రకావించుచుండెడు, అనుభవాభ్యామ్‌ = స్వరూపబోధకలిగినవారును అగు, శివాభ్యామ్‌ 
= పార్వతీపరమేశ్వరుల కొరకు, ఇయమ్‌ = ఈ నా సంబంధ మయిన, నతిః = నమస్మారము, 
భవతు = అగునుగాక. 


8 శివానందలహరీ 


శా. _లలితామన్నాయకలాకలాపులు, శిఖాలంకారతారేట్కలా 
కలితుల్‌ స్వీయతపఃఫలాయితులు భక్తవ్యక్తధర్మ క్రియా 
ఫలు లానంద రసానుభావులును, శశ్వద్విశ్వభద్రప్రదా 
తలు హృద్భ్యానపునర్భవుల్‌, శివులకున్‌ దార్హున్‌ నమోవాకముల్‌. 
తా: తమలోం దాము చేసిన యుగ్రతపస్సుచేత నొకరికొకరు ఫలముగా నర్ధనారీశ్వరమూర్తులై 
యెల్లలోకములకు శుభదాయకులై కర్మఫలప్రదాయకులై భక్తులు ధ్యానముచేయుపట్ల నిమిష 
నిమిషమునను వారల హృదయములయం దావిర్భవించుచు ముముక్షువుల కానంద 
సాక్షాత్మారముల నొసంగుచు సమస్తవిద్యాస్వరూపులయి యున్న యాగౌరీశంకరులకు 
నమస్కారము. 
శ్లో KS శంభో! త్వచ్చరితసరితః కిల్చిషరజో 
దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్‌ 1 
దిశంతీ సంసారభ్రమణ పరితాపోపశమనం 
వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరీ ıı 2 
టీక : హే శంభో! = ఓ సుఖకారణా! త్వచ్చరితసరితః-త్వత్‌ = నీ యొక్క చరిత = 
చరిత్రమనియెడు, సరితః = ప్రవాహమునుండి, గళంతీ = జారుచున్నదియు, కిల్బిషరజో 
దళంతీ : కిల్చిష = పాపములనియెడు, రజః = పరాగమును, దళంతీ = ఛేదించుచున్నదియు, 
ధీకుల్యాసరణిషు :@= బుద్దులనియెడు, కుల్యా = కాలువల యొక్క సరణిషు = మార్గముల 
యందు, పతంతీ = పడుచున్నదియు, సంసార భ్రమణపరితాపోపశమనం : సంసార = 
జననమరణరూపమైన సంసారమందు, (భ్రమణ = తిరుగుటచెంబుట్టిన, పరితాప = 
దుఃఖముయొక్క ఉపశమనమ్‌ = శాంతిని, దిశంతీ = ఇచ్చుచున్నదియు, మచ్చేతోహదభువి 
: మత్‌ = నాయొక్క చేతః = చిత్తమనియెడు, ప్రద = మడుగుయొక్క, భువి = భూమియందు, 
వసంతీ = ఉండునదియునగు, శివానందలహరీ : శివ = పార్వతీపరమేశ్వరులచేతం 
బుట్టింపంబడిన, ఆనంద = సంతోషముయొక్క లహరీ = ప్రవాహము, విజయతామ్‌ = 
సర్వోత్మృష్టముగా నుండుగాక. 
మ. కుశలత్వచ్చరితాపగన్‌ వెడలుచున్‌, ఘోరాఘపాంశుచ్చటా 
(ప్రశమ ప్రాఢినవహించి, బుద్దియనుకాల్వంబారి, సంసారదు 
ర్వశసంతాపమడంచి, మామకమనఃపద్మాకరంబందు ని 
N) శివానందసుధాప్రవాహము రహించున్‌ శ్రీజయోత్కర్షతన్‌. 
తా : ఓ శంకరా! భక్తపరిపాలనాది రూపములగు, నీ చరిత్రములు మహానదులు. వానినుండి 
స్రవించి పాజుచు పాపములనియెడు దుమ్ములనణంచుచున్న యీ శివానందలహరి 


శివానందలహరీ 9 


బుద్ధియను పిల్లకాలువగుండ వచ్చి సంసారసంతాపము శాంతిపజచు నా హృదయమను 
పెద్దచెజువులోంబడినది. ఇది యింక నన్నెండును వీడకుండ స్థిరముగా నుండునట్లను 
(గహింపుము. 
su త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రిణయనం 
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్‌ I 
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం 
చిదానందం సాంబం శివమతివిడంబం హృది భజే ॥ 8 
టీక : అహమ్‌ = నేను, త్రయీవేద్యం : త్రయీ = వేదత్రయముచేతను, వేద్యమ్‌ = 
తెలుసుకొనందగినవానిని, హృద్యమ్‌ = మనోజ్ఞుండైనవానిని, త్రిపరహరమ్‌ = 
స్టూలాదిశరీరత్రయనాశకుందైనవానిని, ఆద్యమ్‌ = ఆదియందుంబుట్టినవానిని, త్రిణయనమ్‌ 
= మూడుకన్నులు కలిగిన వానిని, జటాభారోదారం : జటా = జడలయొక్క భార = 
భారముచేతను, ఉదారమ్‌ = గంభీరుండైనవానిని, చలదురగహారం : చలత్‌ = కదలుచున్న 
ఉరగ = సర్పములనియెడు, హారమ్‌ = భూషణములు గలిగిన వానిని, మృగధరమ్‌ = 
లేడిని ధరించినవానిని, మహాదేవం : మహత్‌ = గొప్పెన దేవమ్‌ = దేవుందైన వానిని, 
దేవమ్‌ = ఆనందరూపుండైన వానిని, మయి = నాయందు, సదయభావం : సదయ = 
దయతోంగూడుకొన్న, భావమ్‌ = భావము కలిగిన వానిని, వశువతిమ్‌ = 
బ్రహ్మాదిలోకపాలకుండైన వానిని, చిదాలంబం : చిత్‌ = స్వరూపజ్ఞానమునకు, ఆలంబమ్‌ 
= సాధనుండైన వానిని, సాంబమ్‌ = పార్వతీదేవితోం గూడియున్న వానిని, అతివిడంబమ్‌ 
= ప్రాప్తకాలానుకారియైన వానిని, శివమ్‌ = ఈశ్వరుని, హృది = మనస్సు నందు, భజే = 
సేవించుచున్నాను. 
8, ప్రాబల్కుల నెజణుంగంబడువానిందొలివాని( 
దనినిదీరయగగజూడం దగినవాని 
wow) యొప్పిదముసూపెడువాని( 
జిలువపేరులయూని చెల(గువాని 
మూడుకన్నులవాని, లేడి(దాల్చినవాని( 
ద్రైపురంబులహరించు తేజువాని 
ఆనందమయమైన యాకృతిగలవాని( 
గరుణామతిన్‌ నన్ను గాచువాని 
గీ. అఖీలభూతంబులకు( బతియెన వాని 
వేల్పులకునెల్ల వేల్పుగా వఎవెలయునవాని( 


10 శివానందలహరీ 


దనదుసామేన HAS దనరువాని 
నతివిడంబు(జిదాలంబు PS Hoe. 
తా: అనంగా శివునియొక్క సంతోషమునకు ఆయనను భజనసేయుటయే మూలమవుట 
వలన తద్భజనమును జేయుచున్నానని ముఖ్యతాత్పర్యము. 
శ్లో; సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా 
నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్‌ I 
హరిబ్రహ్మాదీనామపి నికటభాజామనులభం 
చిరం యాచే శంభో! శివ! తవ పదాంభోజభజనమ్‌ i 4 
టీక : జగతి = లోకమందు, క్షుద్రఫలదాః : క్షుద్ర = తుచ్చమైన, Hoare = ఫలమునిచ్చెడు, 
విబుధాః = దేవతలు, సహస్రమ్‌ = వేలకువేలు, వర్తంతే = ఉండుచున్నారు, అహమ్‌ = 
నేను, స్వప్నేవా = కలయందైనను, తదనుసరణం : తత్‌ = ఆ దేవతలయొక్క అనుసరణమ్‌ 
= అనుసరణమును, Š% SHO : తత్‌ = ఆ దేవతలచేతను, కృత = చేయంబడిన, 
ఫలమ్‌ = ఫలమును, నమన్యే = తలంపను, కింతు = ఇంక నేమన, నికటభాజాం : నికట 
= సమీపమును, భాజామ్‌ = పొందుచున్నట్టి, హరిబ్రహ్మాదీనామపి : హరి = విష్ణువు, 
(బ్రహ్మ = (బ్రహ్మయు, ఆదీనామపి = మొదటంగలిగిన దేవతలకు, అసులభమ్‌ = దుర్లభమైనట్టి, 
హే శంభో! = ఓ సుఖకరుండవైన ఈశ్వరుండా!, తవ = నీయొక్క పదాంభోజభజనమ్‌ : 
పదాంభోజ = పాదారంవిందములయొక్క భజనమ్‌ = సేవను, చిరమ్‌ = తడవుగాను, 
యాచే = యాచనసేయుచున్నాను. 
ను. Socss వేల్పులకేమి? క్షుద్రఫలదాల్‌ సెక్కుణున్నారు నేం 
(గలనేన్‌ దత్సలమున్‌ తదీయభజనన్‌ గాంక్షింప నిత్యంబు చెం 
తల సేవించు విరించికైన హరికైనన్‌ దుర్హంభంబౌ భవ 
ల్లలితంపుంజరణాబ్దదాస్యమున కాలంబించెదన్‌ శంకరా! . 
తా: అనంగా సమస్త దేవతలకంటె శివోత్మర్ష అతిశయమయినదని యెంచి ఆయనయొక్క 
పాదసేవను జేయుటకు ఆ శివునినే యాచించుచున్నానని ముఖ్యతాత్పర్యము. 
శ్లో; Qe శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ 
పురాణే మంత్రే వా స్తుతినటనహా స్యేష్వచతురః I 
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే! 
పశుంమాం సర్వజ్ఞ! (BOS! కృపయా పాలయ విభో! ॥ 5 
టీక : YP = మన్వాదిస్మృతి సమూహములయందును, F/R = తర్మవ్యాకరణాది 


శివానందలహరీ 11 


శాస్తములయందును, వైద్యే = వైద్యశాస్తమునందును, శకునకవితాగానఫణితౌ : శకున = 
ప్రయాణాది కాలములయందుం గాక గరుడజంబుకాదులయొక్క సవ్యాపసవ్యగమన 
విధిని షేధశాస్తముయొక్కయు, కవితా = కవిత్వము యొక్కయు, గాన = సంగీతముయొక్కయు, 
HOS = వాక్కునందును, పురాణే = శైవవైష్టవాది పురాణముల యందును, మంత్రే వా 
= మంత్రశాస్త్రము నందును, స్తుతినటనహా స్యేష్వచతురః : స్తుతి = ముఖస్తవముల యందును, 
నటన = నాట్యములయందును, హాస్యేషు = హాస్యములయందును, అచతురః = 
అసమర్భుండను. (తస్మాత్‌ = అందువలన), రాజ్ఞామ్‌ = రాజులకు, మయి = నాయందు, 
కథమ్‌ = యే ప్రకారముగా, ప్రీతిః = ప్రేమ, భవతి = అగుచున్నది. (అతః = అందువలన) 
హే పశుపతే! =ఓ సర్వప్రభుండవైన ఈశ్వరా!, హే ప్రథిత = ఓయి సుప్రసిద్దుండా!, 
పశుమ్‌ = పశుస్వరూపుండనైన, మామ్‌ = నన్ను, కృపయా = కరుణచేత, పాలయ = 
రక్షింపుమా. 
ఉ. స్మృతిశాస్త్రస్తుతిహాస్యగానకవితానృత్యాదితంత్రంబులన్‌ 

జతురత్వంబు Swoon నన్ను న్సపు లేచందాన( బ్రేమింతురో 

పతి! సర్వజ్ఞ! శ్రుతిప్రధా! నను బశుప్రాయున్‌ గృపావైభవో 

DSc బాలింపంగదయ్య శ్రీపశుపతీ! జ్ఞానప్రసన్నాకృతీ!. 
తా: అనంగా సకలశాస్తములనభ్యసించిం రాజులయొక్క యాశ్రయము సంపాదించుకొని, 
కుటుంబపోషణము చేసికొనవలయునను తాత్పర్యము లేదు. శాస్త్రపరిజ్ఞానహీనుండనగు 
అసమర్ధుడను కాన నాయందు రాజులకుం HB కలుగనేరదు. నీ కటాక్షమునే య పేక్షించు 
చున్నాను. రక్షింపుము అని తాత్పర్యము. 

su ఘటో వా మృత్ప్సిణ్లో౭_ప్యణురపి చ ధూమోగ్నిరచలః 

పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్‌ 1 

వృథా కంఠక్షోభం వహసి తరసా తర్మవచసా 

పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః! ॥ 6 
టీక : హే సుధీః! = ఓయి మంచిబుద్ధిగలవాండా, ఘటో వా = కుండగాని, SQ Bosra 
పి = మట్టిముద్దగాని, అణురపి = పరమాణువుగాని, ధూమః = పొగగాని, అగ్ని = 
అగ్నిగాని, అచలః = పర్వతముగాని, పటో వా = వస్త్రముగాని, తంతుర్వా = దారముగాని, 
తర్మశాస్తమునందు వ్యవహరింపంబడియెడునివి, ఘోరశమనమ్‌ : ఘోర = భయంకరుందైనట్టి, 
శమనమ్‌ = యముని, పరిహరతి కిమ్‌ = పరిహరించుచున్నదా యేమి?, తర్మవచసా = 
తర్శశాస్త్రవాక్కుచేతను, వృథా = వ్యర్థము, కంఠక్షోభమ్‌ = గళశ్రమమును, త్వమ్‌ = నీవు, 
వహసి = వహించుచున్నావు, శంభోః = శివునియొక్క పదాంభోజమ్‌ = అంఘ్రికమలమును, 


12 శివానందలహరీ 


భజ = సేవింపుమా, తరసా = శీఘ్రముగాను, పరమసౌఖ్యమ్‌ = మోక్షసామ్రాజ్యమును, 
వ్రజ = పొందుమా. 

మ. ఘటమో మృణ్మయపిండమో యణువులో గ్రావంబొ ధూమాగ్నులో 
పటమో దారమో ఘోరకాలుని హరింపన్‌ జాలునే! యేటికీ 
కటువక్రోద్భటతర్కవాదములచే( గంఠశమంబొంద. నిం 
తటనైనన్‌ సుఖియింపుమా శివపదధ్యానంబునన్‌ సన్మతీ! . 

తా: అనంగా ఓయి మంచిబుద్ధిగలవాడా! వృథాగా దర్శవాక్కులచేతంగంఠక్షోభమును 
జేయంగా నావాక్కులు యనుబాధనెట్లు శాంతిపొందించును. పొందింపనేరవు. గాన 
శివపాదభజనమును జేయుమా మోక్షమును బొందెదవని ముఖ్యతాత్పర్యము. 
Su మనస్తే పాదాబ్దే నివసతు వచస్మోత్రఫణితౌ 
కరశ్చాభ్యర్చాయాం (BSH కథాకర్ణనవిధౌ | 
తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తివిభవే 
పరగ్రంథాన్నైర్వా పరమశివ! జానే పరమతః 11 7 
టీక : హే పరమశివ! = ఓయి సాంబశివుండా!, తే = నీయొక్క పాదాబ్దే = చరణ 
కమలమందు, మనః = చిత్తము, నివసతు = ఉండుంగాక, వచః = వాక్కు, స్తోత్రఫణితౌ 
: స్తోత్ర = స్తుతియొక్క HBS’ = వాక్కునందు, నివసతు = ఉండుగాక, కరః = హస్తము, 
అభ్యర్సాయా = నీయొక్క పూజయందు, నివసతు = ఉండుగాక, (MBH = (శ్రవణమును, 
కథాకర్ణనవిధౌ : కథా = నీ కథలయొక్క ఆకర్ణన = వినుటయొక్క విధౌ = విధియందు, 
నివసతు = ఉండుగాక, బుద్ధిః= బుద్ధి, తవ =- యొక్క ధ్యానే = ధ్యానము 
సేయుటయందు, నివసతు = ఉండుగాక, నయనయుగళం : నయన = నేత్రముల 
యొక్క యుగళమ్‌ = ద్వందము, మూర్తి = వ్‌ స్వరూపము యొక్క విభవే = వైభవమునందు, 
నివసతు = ఉండుగాక, అతః = అందువల్ల నుండి, Boy = ఏకారణముల చేతనైన, 
పర(గంథాన్‌ : పర = యితరములైన, (Mos = గ్రంథములను, జానే = గుర్తెరుగుచున్నాను. 
శా. _ నీపాదాబ్దములన్‌ మనంబు మరియున్‌ నిన్నాడ(గా వాక్కులున్‌ 

నీపూజావిధియందు హస్తము చెవుల్‌ OHA, SSIS 

వ్యాపారంబున, బుద్ది సంతతభవద్ద్యానంబునన్‌ దృష్టి 5 

రూప శ్రీ నివసింప నెట్టెణుంగ SHS ద్వత్సరగంథముల్‌. 
తా: అనంగా మనస్సు మొదలైన ఆభింద్రియము లాజు విధముల నీ సేవ చేయుచుండగా 
వేరే మరియొక (గంథార్థముల నే యింద్రియములచేతం దెలిసికొనుచున్నాను. నా మనస్సు 


శివానందలహరీ 13 


మొదలగు నంతరిర్రదియ బహిరింద్రియములన్నియు నీ సేవదక్క మరియొండు సేవ సేయక 
యుండుంగాక యని తాత్పర్యము. 
శ్లో గభీరే కాసారే OSB విజనే ఘోరవిపినే 
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః | 
సమర్స్యైకం చేతస్సరసిజముమానాథ! భవతే 
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో! ॥ 8 
టీక : గభీరే = లోతైన, SIT = తటాకమునందును, Dad = జనశూన్యమైన, ఘోరవిపినే 
= క్రూరమృగములచే భయంకరమైన యరణ్యంబునందును, విశాలే = విస్తీర్ణమైన, శైలే చ 
= పర్వతమునందును, జడమతిః : జడ = మూఢమైన, మతిః = బుద్ధిగలవాండు, 
కుసుమార్థమ్‌ = పుష్పప్రయోజనము కలుగునట్లుగా ( పుష్పముల కొజకై యనుట), భ్రమతి 
= తిరుగుచున్నాండు, హే ఉమానాథ! = పార్వతీదేవికింబతివైన ఓ ఈశ్వరుండా!, DED 
= ఒకటైన, చేతస్సరసిజం : చేతః = మనస్సనియెడు, సరసిజమ్‌ = పద్మమును, భవతే = 
నీ Seok, సమర్వ్య = సమర్పించి, సుఖేన = సుఖముతో, ఇహ = ఇచ్చటను, అవస్థాతుమ్‌ 
= నిశ్చలుండుగానుండుకొజకు, న జానాతి = ఎజుంగడు, కిమహో! = వఏమాశ్చర్యము? 
ఉ. ఊరక సంచరించు విజనో[గ్రపు(గానల( గోనలన్‌ సరో 
వారములందు నీకు(బ్రసవంబులందేర జడుండహో! భవా 
నీరమణీమనోహర! వినిశ్చలుండై యిటనుండియే మన 
స్పారసమొండు నీకొసంగు సాఖ్యపుదారియెజుంగందే Sol. 
తా: అనంగా మూఢుండు తన మనఃకమలమును నీశ్వరార్చణము చేసి సుఖింపనేరక 
పుష్పార్ధమై పర్వతములు అరణ్యములు మొదలగు ప్రదేశముల సంచరించుచున్నాండు. 
బహుదేశసంచారముకన్న నేకదేశమునందుండి చిత్తము భగవదర్శితముచేసి కైవల్యంబు 
నొందనగునని తాత్పర్యము. 
శ్లో; యథా బుద్ధిశ్ళుక్తా రజతమితి STAA మణిః 
జలే DA క్షైరం భవతి మృగతృష్టాసు సలిలమ్‌ | 
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జడజనః 
మహాదేవేశ! త్వాం మనసి చ నమత్వా పశుపతే! ॥ 9 
టీక : హే మహాదేవ! = ఓ దేవాధిదేవా!. హే ఈశ! = ఓ పరమశివా!, హే పశుపతే! = 
ఓ సకలభూతనాయకా!, త్వామ్‌ = నిన్ను మనసి = మనస్సునందు, నమత్వా = తెలిసికొనక, 
జదజనః = మూర్ధజనుండు, OB = ముత్తెపుంజిప్పయందు, రజతమితి = వెందియని, 
SPÁ = గాజురాతియందు, మణిః = మాణిక్యమని, PA = పిండిసంబంధమైన, జలే 


14 శివానందలహరీ 


= నీటియందు, క్షీరమ్‌ = పాలని, మృగతృష్టాసు = ఎండమావులయందు, సలిలమ్‌ = 
నీరని, యథా = ఏ ప్రకారముగా, బుద్ధిః= మతి, భవతి = అగుచున్నదో, తథా = ఆ 
ప్రకారముగా, దేవభ్రాంత్యా = దేవుండను (భ్రాంతిచేత, భవదన్యం : భవత్‌ = నీ కంటె, 
అన్యమ్‌ = ఇతరుని, భజతి = భజించుచున్నాండు. 
ను. నిను నీశున్‌ మది దానెణుంగక, భవానీనాథ! ముత్తెంపు(జి 
ప్పను రూప్యంబని, గాజు రత్నమనియున్‌ బైష్టంబునీరంబు సా 
అని, నీరంబని యెండమావులను భ్రాంత్యాధీనుడౌరీతి నె 
వ్వనినో యన్యుభజించు మూఢమతి దేవ భ్రాంతి లోకేశ్వరా!. 
తా: మూర్చలు శివతత్వమెబుంగక చిల్లర దేవతలను గొలుతురు. సర్వోత్మృష్టమైనది 
శివతత్త్వమే అని, తాత్పర్యము. 
శ్లో నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా 
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్‌ । 
సదా త్వత్పాదాబ్దస్మరణపరమానందలహరీ - 
విహారాసక్తం చేద్ధదయమిహ కిం తేన వపుషా! ॥ 10 
టీక : నరత్వమ్‌ = మనుష్యభావమును, దేవత్వమ్‌ = దేవభావమును, నగవనమృగత్వమ్‌ 
= పర్వతారణ్యమృగభావముల నేదేనియు, మశకతా = దోమజన్మమును, పశుత్వమ్‌ = 
పశుభావమును, విహగత్వాది = పక్షులు మొదలగునవిగా, జననమ్‌ = పుట్టుక (మమ = 
నాకు), భవతు = ప్రాక్తన కర్మాధీనమువలననగుంగాక (మే = నాయొక్క, హృదయమ్‌ = 
చిత్తము, ఇహ = పూర్వోక్తములయిన ఈ నరాదిజన్మములయందు, సదా = యెల్లప్పుడు, 
త్వత్పాదాబ్దస్మరణ పరమానందలహరీవిహారాసక్తం : త్వత్‌ = నీయొక్క పాదాబ్ద = 
చరణారవిందములయొక్క, స్మరణ = స్మరించుటయను, పరమ = ఉత్కృష్టమైన, ఆనంద 
= సంతోషముయొక్క లహరీ = ప్రవాహముయొక్క విహార = విహరించుటయందు, 
ఆసక్తమ్‌ = ఆసక్తి గలది, భవతు = అగుంగాక (ఏవం = ఈ ప్రకారముగా), చేత్‌ = 
అయినచో, తేన = ఆ, వపుషా = శరీరములచేత, కిమ్‌ = ఏమి ప్రయోజనము. 
చ. _ నరసురశైలకీటకవనద్విజగోమృ గతాదిజన్మముల్‌ 
పరగిననేమి? చిత్తము భవత్పదపంకజసేవనాసుఖో 
త్రరలహరీనిహారనిహితంబగునంత నిరూఢవృత్తియే 
దొరకొనినన్‌ శరీరములతో( బనియేమి? భవాబ్దిపోతమా!. 
తా: అనంగా బూర్వజన్మమునందుంజేయంబడిన పాపపుణ్యకర్మాధీనమువలనం బశు 


శివానందలహరీ 15 


పక్ష్యాదిజన్మములేని మనుష్యాదిజన్మములేని సంభవించినను నే జన్మమునందైన 
ఈశ్వరచరణారవిందధ్యాన బ్రహ్మానందానుభవము కలిగియుండు నేనియే పుట్టుకయినను 
నొక్కటే అని తాత్పర్యము. 
శ్లో; వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో 
నరోవాయః కశ్చిద్భవతు భవ! కిం తేన భవతి । 
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే! 
తదీయస్వం శంభో! భవసి భవభారం చ వహసి ॥ 11 
టీక : వటుర్వా = బ్రహ్మచారియైననేమి, గేహీ వా = గృహస్థయిననేమి, యతిరపి = 
సన్యాసియైననేమి, జటీ వా = జడధారియైననేమి, తదితరః = వీరుగాక మరియెవండైననేమి, 
కళ్చిత్‌ వా = ఒకానొకండు, భవతు = అగుంగాక, తేన = అందుచేత, హే భవ! = ఓ 
శంభుండారి, కిమ్‌ = ఏమి, భవతి = అగుచున్నది, హే పశుపతే! = సకలభూతములకు 
నాయకుండవైన ఓ ఈశ్వరుండా!, యదీయమ్‌ = ఏ సంబంధమైన, హృత్పద్మమ్‌ = 
హృదయకమలము, భవదదీనం యది = నీయధీనమైనచో, తదీయః = ఆ సంబంధుండవైన 
వాందవు, త్వమ్‌ = నీవు, భవసి = అగుచున్నావు, హే శంభో! = సుఖకరుండవైన ఈశ్వరుండా!, 
త్వమ్‌ = నీవు, భవభారం చ = (వాని) సంసారభారమును, వహసి = వహించు చున్నావు. 
మ. వడుగో, గేహియో, జోగియో, జటియొ యెవ్వండో యొకండేటికా 
గొడవెవ్వానిమనస్సరోరుహము నీకుం బ్రాప్తమో వానినె 
య్యు(డవై యుండుటెకాక, యింకను దదీయోద[గ్రసంసారపుం 
బెడదల్‌ నీవె భరింతువనయ్య కరుణాబ్దీ! సర్వభూతేశ్వరా!. 
తా: బ్రహ్మచర్యమో, గార్హపత్యమో, వానప్రస్థమో, సంన్యాసమో, యీనాలుగాశ్రమములలోనే 
యాశ్రమమునందుండిన వాండైంననేమి, యెవండు తన మనఃపద్మమును భగవంతునకు 
సమర్పించుచున్నాండో వాండు కైవల్యముంజెందుచున్నాండు. ఆశ్రమములలో నేమియు 
లేదని తాత్పర్యము. 
శ్లో; గుహాయాం గేహే వా బహిరపి వనే వాద్రిశిఖరౌ 
జలే వా OS) వా వసతు వసతేః కిం వద ఫలమ్‌ । 
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే 
స్థితంచేద్యోగో౭.సౌ స చ పరమయోగీ చ స సుఖీ ॥ 12 
టీక : గుహాయామ్‌ = పర్వతగుహయందుగాని, గేహే వా = గృహమునందుంగాని, బహిరపి 
= బాహ్యప్రదేశమునంగాని, వనేవా = అరణ్యమునందుంగాని, అ[ద్రిశిఖరౌ = కొండకొన 
యందుంగాని, జలే వా = జలమునందుంగాని, వహ్నా వా = అగ్నియందుంగాని, వసతు 


16 శివానందలహరీ 


= వాసముచేయుంగాక, వసతేః = వాసముచేయుటవలన, కిం ఫలమ్‌ = ఏమి ప్రయోజనము, 
వద = చెప్పుము, అంత కరణమపి = అంతరింద్రియమైనను, హే శంభో! = ఓ సుఖకరుండా!, 
సదా = ఎల్లప్పుడు, తవ = నీయొక్క పదే = పదమునందు, స్థితంచేత్‌ = ఉన్నయెడల, 
అసౌ = ఇది, యోగః = శివయోగము, స చ = అట్లు నీపాదారవిందములయందుంచిన 
మనస్సుగల పురుషుండు, యోగీ చ = నిర్వికల్పసమాధిగల యోగియు (స చ = అతండు), 
సుఖీ చ = బ్రహ్మానందానుభవముగలవాండును అగుచున్నాండు. 

మ. గిరికూటంబు(న, జిచ్చునన్‌, వనగుహాగేహంబులన్‌, నీళులన్‌ 
నరుడెందేని వసించుగాక ఫలమౌనాయంతమాత్రంబునన్‌? | 
నిరతం బెవ్వని యంతరింద్రియముగానీ త్వత్సదన్యస్తమై 
తిరమై యుండుటె యోగ మాతండె కపర్టీ! యోగియున్‌ భోగియున్‌. 

తా : కొండగుహయందుగాని, బంచాగ్నిమధ్యమందుగాని, యరణ్యమునందుగాని 
యున్నంతమాత్రమున ప్రయోజనము లేదు. ఎక్కడనున్నను మనస్సు నీశ్వరార్పణము చేయుటే 
యోగము. అట్లు చేసినవాండే బ్రహ్మజ్ఞాని అని ముఖ్యతాత్సర్యము. 

su OPS సంసారే నిజభజనదూరే జడధియా 
(భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్‌ । 
మదన్యః కో దీనస్తవ కృపణరక్షాతినిపుణః 
త్వదన్యః కోవా మే (Baia శరణ్యః పశుపతే! ॥ 13 

టీక : హే పశుపతే! = ఓ సకలభూతాధిపతీ!, అసారే = సారహీనమైనట్టియు, నిజభజనదూరే 
: నిజ = స్వస్వరూపుండైన యీశ్వరునియొక్క భజన = ధ్యానించుటయే, దూరే = 
దూరముగాంగలట్టియునగు, సంసారే = సంసారమునందు, జడధియా = వివేకశూన్యమైన 
బుద్ధితో, (భ్రమంతమ్‌ = తిరుగుచున్నట్టి, అంధమ్‌ = ఆత్మానాత్మ పరిజ్ఞానశూన్యుడనయిన, 
మామ్‌ = నన్ను పరమకృపయా = మిక్కిలిదయతో, పాతుమ్‌ = రక్షించుకొఅకు, 
ఉచితమ్‌ = యుక్తము, Ads = సంసారపరితప్ప్తుండుఐన దీనుండు, మదన్యః : మత్‌ = 
నాకంటె, అన్యః = వేటొకండు, తవ = నీకు, కః = యెవండు (అస్తి = కలండు), కృపణ 
రక్షాతినిపుణః : కృపణ = దీనులయొక్క రక్షా = సంరక్షించుటయందు, అతినిపుణః = 
మిక్కిలి సమర్భుండైనవాండు, త్వదన్యః : త్వత్‌ = నీకంటె, అన్యః = ఇతరుండు, మే = 
నాకు, (త్రిజగతి = (త్రిజగములయందు, శరణ్యః = రక్షింపందగినవాండు, కః = యెవండు 
(అస్తి = కలండు) 

ను. సారంబేమియులేక, త్వద్భజనవాంఛాదూరమౌ, ఘోరసం 
సారంబందు భ్రమించునంధుని ననున్‌ మన్నింపంజెల్లున్‌ గృపన్‌ 


శివానందలహరీ 17 


లేరే నీకిళ నన్నువంటి కృపణుల్‌ నీకంటె దీనానన 
ప్రారంభుల్‌ త్రిజగంబులన్‌ మనుపువారల్‌ నాకు లేరీశ్వరా! | 
తా : అనంగా సారహీనమైన సంసారమున మునింగిన నాకంటె నన్యుండు నీకెవండు 
రక్షింపందగినవాండు. లోకములయందు దీనులరక్షింప నీకంటె నన్యుండు నాకవండు గలండు. 
కాబట్టి నన్ను రక్షించుట యుక్తము అని తాత్పర్యము. 
Su ప్రభుస్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే! 
ప్రముభ్యోం హం తేషామపి కిముత బంధుత్వ మనయోః । 
త్వయైవ క్షంతవ్యాళ్ళివ!ీ మదపరాధాశ్చ సకలాః 
ప్రయత్నాత్మర్తవ్యం మదవనమియం బంధుసరణిః 11 14 
టీక : హే పశుపతే! = ఓయీశ్వరుండా!, త్వమ్‌ = నీవు, ప్రభుః = (దీనభావనివర్తనుండవగు) 
ప్రభుండవు (కావుననే), దీనానామ్‌ = దీనులకు, పరమబంధుః ఖలు : పరమ = గ్రేష్టుండవైన, 
బంధుః ఖలు = బాంధవుండవుకదా, తేషామ్‌ = ఆ దీనులలో, అహమ్‌ = నేను, ప్రముఖ్యః 
= మొదటివాండను, అనయోః = మనకు, బంధుత్వమ్‌ = చుట్టటికము, కిముత = BOBS) 
వలసినదేమి?, హే శివ! = ఓ ఆనందస్వరూపుండా!, సకలాః = సమస్తములైన, మదపరాధాః 
: మత్‌ = నాయొక్క అపరాధాః = నేరములు, త్వయైవ = నీచేతనే, క్షంతవ్యాః = క్షమింపం 
దగినవి, మదవనం : మత్‌ = నాయొక్క అవనమ్‌ = రక్షణము, ప్రయత్నాత్‌ = యత్నము 
వలన, కర్తవ్యమ్‌ = చేయందగినది, ఇయమ్‌ = ఇది, బంధుసరణిః = చుట్టటికపు పద్ధతి. 
శా ఆపద్భ్బంధు(డవౌ ప్రభుండవుగదా, యాలాటియాపనుూలం 
దే ప్రాముఖ్యు(డనే DESH మనకు Sod! బంధుభానంబు వే 
టే పల్కంబనిలేదుగాన శివ! నీవే PD నానేరముల్‌ 
కాపాడందగునెట్టులైన నిదియేకా బంధుమార్గంబనన్‌. 
తా : ఓ ఈశ్వరుండా! నీవు దీనబాంధవుండవు ప్రభుండవు నేనో దీనులలో నగ్రేసరుందను. 
కాబట్టి మన చుట్టటికము చెప్పనక్కరలేదు. నేను నీకు చాలా దగ్గర చుట్టమును. కాబట్టి 
నన్ను రక్షింపుము అని తాత్పర్యము. 
శ్లో _ విరించిర్దీర్ణాయుర్భవతు భవతా తత్పరశిర- 
శ్చృతుష్కం సంరక్ష్యం స ఖలు భువి దైన్యం లిఫీతవాన్‌ 1 
విచారః కో వా మాం విశద! కృపయా పాతి శివ! తే 
కటాక్షవ్యాపారస్స్వయమపి చ దీనావనపరః ॥ 15 
టీక : హే విశద! = ఓ నిర్మలస్వరూపా!, విరించిః = బ్రహ్మ, దీర్దాయుః = చిరాయుష్మంతుండు, 
భవతు = అవుంగాక, భవతా = నీచేతను, తత్పరశిరశ్చతుష్మం : తత్‌ = ఆ పంచమ 


18 శివానందలహరీ 


శిరస్సుకంటె, పర = యితరమైన, శిరః = శిరస్సులయొక్క చతుష్మమ్‌ = నాలుగు, 
సంరక్ష్యమ్‌ = రక్షింపందగినవి, సః = ఆ బ్రహ్మ భువి = భూలోకమందు, దైన్యమ్‌ = 
దీనభావమును, లిఖితవాన్‌ ఖలు = వ్రాసినాండుకదా, దీనావనపరః : దీన = దీనులయొక్క 
అవన = రక్షించుటయందు, పరః = ఆసక్తమైన, తే = నీయొక్క కటాక్షవ్యాపారః : కటాక్ష 
= క్రేగంటి చూపులయొక్క వ్యాపారః = వ్యాపారము, స్వయమపి = తనకుందానుగానే, 
మామ్‌ = నన్ను, రక్షతి = రక్షించుచున్నది. విచారః = విచారము, కో వా = యేమున్నది. 
మ. భువి దైన్యంబు లిఖించునాతనిశిరంబుల్‌ నాలుగే నిల్పి శ్రీ 
శివ! దీర్చాయివుగా మొనర్పుము విరించిన్‌ మాకు(గాసంత దా 
న విచారంబదియేల సంతతము దీనత్రాణపారీణమౌ 
భవదీయోరుకటాక్షపుంబ్రకృతియే POS HP ననున్‌. 
తా : ఎల్లప్పుడు స్వయముగా దీనులను రక్షించుటయందు నాసక్తమైన నీకటాక్షము నను 
రక్షించుచుండగా బ్రహ్మయొక్క దీనపువ్రాతనన్నేమి చేయంగలదు. (బ్రహ్మ దీర్దాయువుగా 
నుండనిమ్ము అని తాత్పర్యము. 
శ్లో Sage నోచేత్‌ కిన్న హరసి భవద్యానవిముఖాం 
దురాశాభూయిష్టాం విధిలిపిమశకో యది భవాన్‌ । 
శిరస్తద్వైధాత్రం న నఖలు సువృత్తం పశుపతే! 
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్‌ 1 16 
టీక : హే పశుపతే! = ఓ ఈశ్వరా!, (మదవనే = నా రక్షణమునదు), ఉపేక్షా = అసడ్డ, 
నోచేత్‌ = లేకపోయినచో, దురాశాభూయిష్టాం : దురాశా = దుష్టవిషయేచ్చల చేత, 
భూయిష్టామ్‌ = మిక్కిలి విస్తారమైనది SHES, భవద్దానవిముఖాం : భవత్‌ = నీ యొక్క 
ధ్యాన = చింతననుండ, విముఖామ్‌ = మరలినదియగు, విధిలిపిమ్‌ = బ్రహ్మ వ్రాతను, 
కిమ్‌ = ఏల, నహరసి = తుడిచివేయకున్నావు, అశకో యది = (అందుకు) సమర్భుడవు 
కానిచో, భవాన్‌ = నీవు, న నఖలు = గోటితోగిల్లశక్యము కానిదియు, తత్‌ = అను 
ప్రసిద్ధమైన, వైధాత్రమ్‌ = విధాతృసంబంధమైన, శిరః = (పంచమ) శిరస్సును, నిర్యత్నమ్‌ 
= అప్రయత్నముగా, కరనఖముఖేనైవ : కర = హస్తముయొక్క నఖ = గోటియొక్క 
ముఖినైవ = కొనచేతనే, కథం వా = యెట్లుగా, లులితమ్‌ = గిల్లివేయంబడినది. 
మ. నను రక్షింపనుపేక్షయే కలుగకున్నన్‌ నీకు, నత్యాశలన్‌ 
నిను ధ్యానింపంగనీని బ్రహ్మలిపినేనిన్‌ మార్చవే? చేతగా 
దనినన్‌ గోటికశక్యమై దృఢతరంబౌనల్వమో మెట్టుగా 
స్వనఖాగ్రంబున గిల్లినాండవు మహేశా! నీవు నిర్యత్నతన్‌?. 


శివానందలహరీ 19 


తా: ఓ పరమేశ్వరుండా! నన్ను రక్షించుటయందుపేక్ష చేయుచున్నావు. లేనిచో దురాశా 
భూయిష్టమైన బ్రహ్మవ్రాతను నేల పోగొట్టవు. అట్లు చేయుటకు చేతగాని వాండవందువేని 
(బ్రహ్మశిరంబునే గిల్లి వేసినవాండవు. (బ్రహ్మ(వాతను తుడిచివేయంజాలవా! నిగ్రహా- 
నుగ్రహసమర్థుండవ. నీవు నన్ను రక్షింపవలయునని తాత్పర్యము. 
su ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో! 
ప్రసన్నేం పి స్వామిన్‌! భవదమలపాదాబ్దయుగళమ్‌ 1 
కథం పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం 
నిలింపానాం [శ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః 1 17 
టీక : హే విభో! = ఓయి సర్వవ్యాపకుండా!, మమ = నాయొక్క పుణ్యానామ్‌ = 
పుణ్యములయొక్క ఫలాద్వా = ఫలమువల్లయో, కరుణయా వా = కరుణచేతయో, హే 
స్వామిన్‌! = సకల దేవతలకు ప్రభువైన ఈశ్వరుండా! మయి = నా విషయమై, త్వయి = 
నవు, ప్రసన్న సతి = అనుగ్రహము గలవాందవగుచుందడగా, భవదమలపాదాబ్దయుగళం 
: భవత్‌ = నీయొక్క అమల = స్వచ్చములైనట్టి, PTA = కమలముల వంటి 
పాదములయొక్క యుగళమ్‌ = ద్వంద్వమును, అహమ్‌ = నేను, కథమ్‌ = ఎట్లుగాను, 
పశ్యేయమ్‌ = చూచెదను, నమస్సంభ్రమజుషాం : నమః = నమస్మారమందు, సంభ్రమ 
= సంతోషమును, జుషామ్‌ = పొందినట్టి, నిలింపానామ్‌ = దేవతలయొక్క (Se = 
పజ్కి నిజకనకమాణిక్యమకుటైః : నిజ = స్వకీయములైనట్టి, కనక = సర్వవికారములైనట్టి, 
మాణిక్య = కెంపులు చెక్కబడ్డయు, మకుటైః = కిరీటములచేతను, మామ్‌ = నన్ను 
స్థగయతి = కప్పుచున్నది. 
ఉ. మామకపూర్వపుణ్యమహిముంబుననో భవదీయనైజపుం 
బ్రేముడినో ప్రసన్నతను వేనహియించితిగాని యెట్టులో 
స్వామి! త్వదీయసాదవనజంబులగాంతును? వందనూననా 
నామరహేమరత్నమకుటానళి నాకనుగప్పుచుండ(గన్‌. 
తా: అనగా సకల(బ్రహ్మాండములయందు నిండి యున్నట్టి సకలదేవతలకు ప్రభువైనట్టి ఓ 
పరమేశ్వరుండా! నా పుణ్యఫలమువల్లగాని నీ వాత్సల్యముచేతగాని నా విషయమై నీవు 
ప్రసన్నుండవైనను 5 దర్శనభాగ్యమునకై సంభ్రమంబు దేవతాసమూహముల సమ్మర్దముచే 
నీ దర్శనము నాకు లభించు చుండుట లేదని తాత్పర్యము. 
శ్లో త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం 
న హంతస్త్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః 1 
కియద్వా దాక్షిణ్యం తవ శివ! మదాశా చ కియతీ 
కదా వా మధ్రక్షాం వహసి కరుణాపూరితదృశా i 18 


20 శివానందలహరీ 


టీక : హే శివ! = సుఖస్వరూపుండవైన యీశ్వరుండా!, లోకానామ్‌ = జనులకు, పరమఫలదః 
= మోక్షఫలము నిచ్చువాండవు, త్వమ్‌ = నీవు, ఏకః = ఒక్కండవే, హరిముఖాః = విష్ణువు 
మొదలగువారు, త్వన్మూలామ్‌ = నీవే కారణముగాంగలిగిన (నీవొసంగిన), దివ్యపదవీమ్‌ 
= వైకుంఠము మొదలగు దివ్యస్థానమును, వహంతః = పొందుచున్నవారై, పునరపి = 
మరల (ఉత్తమ ఫలప్రాప్తికై) భజంతే = (నిన్నే సేవించు చున్నారు. తవ = సీ యొక్క 
దాక్షిణ్యమ్‌ = భక్తాభిప్రాయానుసరణము, కియద్వా = ఎంత పరిమాణము కలది (పరిమితి 
లేనిదనుట), మదాశా చ = నా యొక్క ఆశయు, కియతీ = ఎంతటిది? (ఇంతయని 
యెజుంగననుట), మధ్రక్షాం : మత్‌ = అహంకారమునుండి, రక్షామ్‌ = నా సంరక్షణమును, 
కరుణాపూరితద్భశా = సంపూర్ణకటాక్ష వీక్షణముతో, కదా = ఎన్నండు, వహసి = చేయుదువు. 
ము. అరయన్‌ నీవొకరుండవే జనులకామ్యూర్థంబులన్‌ దీర్చ నా 
హరిధాత్రాదులు నీవె మూలముగు దివ్యస్థానముల్‌ పొందియున్‌ 
నురలన్‌ నిన్నె భజింతు నీకరుణ యేమాత్రంబొ నాయాసకే 
పరిమాణంబొ యెజుంగ6బోతు నను దేవా! సత్కృపాదృష్టులన్‌. 
తా: ఆనందస్వరూపుందవైన ఓ మహాదేవా!, మోక్షమిచ్చు మహానుభావుండవు నీవొక్కండవే. 
విష్పాదులు నీదయచేతనే వైకుంఠ వాసులైరి. అయ్యును తనివి నొందక నీవలన పదవులను 
గోరుచునే యుందురు. ఆహా! భక్తులమీంద నీకెంత దయ? నా యాశ యెంత యని 
చెప్పుదు. సాంబశివా! సంపూర్ణకటాక్షము గలిగి అహంభావమును బాపి నన్ను రక్షించుము. 
su దురాశాభూయిష్టే దురధిపగృహద్వారఘటకే 
దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే 1 
మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే 
వదేయం ప్రీతిశ్చేత్తవ ఖలు Hero వయమపి ॥ 19 
టీక : దురాశాభూయిష్టే = దుష్టవిషయములయందలి యాశచే మిక్కుటమైనదియు, 
దురధిపగ్భహద్వారఘటకే = దుష్టప్రభువుల మందిరద్వారములకుం జేర్చునదియు, దురంతే 
= దురవసానముగలదియు, దురితనిలయే = పాపములకునికిపట్టును, దుఃఖజనకే = 
దుఃఖహేతువునైన, సంసారే = జననమరణ(ప్రవాహరూపమైన సంసారమందు, మదాయాసమ్‌ 
= నా పరిశ్రమమును, కస్య = బ్రహ్మదేవునియొక్క ఉపకృతయే = ఉపకారము Ter, 
న వ్యపనయసి కిమ్‌=పోంగొట్టకుంటివా యేమి?, వద=ైచెప్పుము, ఇయమ్‌ = ఈ (భక్తుల 
యాసకామము గుటించిన), పీతిః= ప్రేమ, తవ = నీకు, చేత్‌ = కలిగియున్నచో, వయమపి 
= (నిన్ను భజించుచున్న వారమైన) మేమును, కృతార్థాః ఖలు = కృతార్థులమే గదా. 
మ. దురితాలంబము, దుఃఖమూలము, దురుద్యోగంబనంతంబు, దు 
స్తర దుష్కానుమనికామమున్‌ దురధిపద్వారానుసంధానమౌ 


శివానందలహరీ 21 


నురుసంసారములోని నావెతల శంభూ! (బ్రహ్మకైమాన్సవేన్‌ 
స్థిరతద్భక్తపరత్వమే మము గృతార్థీభూతులం జేయదే. 
తా: మృత్యుంజయా! దురాశలచేత దుష్టప్రభువుల గృహద్వారములయందుం బడి 
కొట్టుకొనుచు పలుదుఃఖముల పాలు గావలసిన తుదిలేని సంసారమందలి నాపరిశ్రమల 
నేల నశింపంజేయవు? నీ భక్తుండుగా నున్న (బ్రహ్మదేవుని మీంది వాత్సల్యము చేత నాతని 
చేతలు చెటుపనొల్లమిం గాబోలు. సరే నీవు భక్త్రవత్సలుండవై నప్పుడు మాకేమి లోపము? 
నిన్ను భజించి నేనును గృతార్థుండ నగుదుం గదా! 
su సదా మోహాటవ్యాం చరతి, యువతీనాంకుచగిరౌ 
నటత్యాశాశాఖాస్వటతి, రుడితి స్వైరమభితః 1 
కపాలిన్‌! భిక్షో! మే హృదయకపిమత్యంతచపలం 
దృఢం భక్యా బద్ధ్వా శివ! భవదధీనం కురు విభో! ॥ 20 
టీక : కపాలిన్‌! = (బ్రహ్మకపాలము ధరించినవాండవును, విభో! = సర్వవ్యాపకుండవును, 
శివ = ఆనందస్వరూపుండవును, OE = ఆదిభిక్షుండవునగు యో దేవా!, సదా = 
ఎల్లప్పుడును, మోహాటవ్యామ్‌ = సంసారవాంఛయను మహారణ్యమందు, చరతి = 
సంచరించుచున్నది, యువతీనామ్‌ = జవ్వనులయొక్క కుచగిరౌ = స్తనములనియెడు 
పర్వతమందు, SB = ఆటలాడుచున్నది, ఆశాశాఖాసు = దారపుత్తాదులయందలి 
ప్రేమయను కొమ్మలయందు, అటతి = దుముకులాడుచున్నది, ర్సుడితి = శీఘ్రముగా, 
అభితః = నలువంకలను, ఆటతి = పరుగులిడుచున్నది, అత్యంతచపలమ్‌ = మిక్కిలి 
చంచలమైన, మే = నాయొక్క హృదయకపిమ్‌ = మనస్సనియెడు కోంతిని, దృఢమ్‌ = 
గట్టిగా, భక్యా = భక్తియనెడు త్రాటితో, బద్ద్వా = కట్టి, భవదధీనమ్‌ = నీ వశముగా, కురు 
= చేసికొనుము. 
ను. వలవుం గానలసంచరించు, యువతీవక్షోజదుర్గంబులన్‌ 
సలుపున్నాట్యము నిచ్చలున్‌ దుముకు నాశాశాఖలం దెల్లచో 
జెలంగున్‌ స్వేచ్చగం జంచలంబయిన మచ్చిత్తంపుంబెంగ్రోతి, న్‌ 
స్తుల భక్తిచ్చలసూత్రబంధమున, భిక్షూ! దాని బంధింపుమీ. 
తా: కోంతి వలె సంసారారణ్యమందు చంచలముగా దిరుగుచున్న నా చిత్తమును భక్తియను 
గట్టి త్రాటితో బిగియంగట్టి నీ స్వాధీనపజచుకొనుము. నా చిత్తమునకు త్వదేకశరణమైన 
భక్తి ననుగ్రహింపు మని భావము. 
Su ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ద్ధాం సగమనాం 
విచిత్రాం పద్మాధ్యాం ప్రతిదివససన్మార్గఘటితామ్‌ | 


22 శివానందలహరీ 


స్మరారే! మచ్చేతస్సుటపటకుటీం ప్రాప్య విశదాం 

జయ స్వామిన్‌! శక్వాసహ శివ! గణైస్సేవిత! విభో! ॥ 21 
టీక : హే స్మరారే! = కామునికి శత్రువయినవాండా!, భో స్వామిన్‌! = సకల లోకములను 
వశపబచుకొనినవాండా!, గణైః = స్వరూపమును విమర్శించెడు గణముచేత, సేవిత = 
ధ్యానింపం బడువాండా!, హే విభో! = ఓ సర్వవ్యాపకుండా!, హే శివ! = అఖండానంద 
స్వరూపుండవగు పరమేశ్వరా!, ధృ... రాం : ధృతి = ధైర్యమనియెడు, స్తంభ = నిట్రాడు, 
ఆధారామ్‌ = ఆధారముగాంగలదియు, దృ్భ..ర్భాం : దృఢ = దృఢమైన, గుణ = త్రిగుణ 
కార్యములగు దేహాదులనియెడు త్రాళ్లతో, నిబద్ధామ్‌ = నిలువం బడినదియు, సగమనామ్‌ 
= ఎచ్చటికి కావలయునన్నను పోవునదియు, విచిత్రామ్‌ = విచిత్ర (వాసనలనియెడు) 
నానారంగులు గలదియు, పద్మాధ్యామ్‌ = లక్ష్మియుక్తమును, పద్మములవంటి చిత్తరువులతో 
నొప్పునదియు, (ప్ర... తాం : ప్రతి దివస = ప్రతిదినమందును, సన్నార్గఘటితామ్‌ = 
(బ్రహ్మవిచారమందు చేరిక గలదియు, రాజమార్గమందమర్చం బడినదియు, విశదామ్‌ 
నిర్మలమైనదియు, మ.. టీమ్‌ : మచ్చేతః = నా చిత్తమనియెడు, స్ఫుటపటకుటీమ్‌ 
స్ఫుటమైన డేరాను, ప్రాప్య = పొంది (ప్రవేశించి), శక్యాసహ = పార్వతీదేవితోంగూడ, 
జయ = సర్వోత్మర్శతో నుండుము. 

ను. ధృతియన్గంబమె DXT, దృఢగుణాప్తింబొల్చి సద్మాసనుం 

చితమై, సత్సథగామియె, విశదమై, చిత్రాద్భుతంబైన ను 

త్మృతచేతఃపటమందిరంబున, స్మరారీ! గౌరితోంగూడ సం 

తతమానందమునన్‌ వసింపవె జగన్నాథా! గణ శ్రేణితోన్‌. 
తా: కామజయము గలిగి సర్వస్వతంత్రుండవును సర్వవ్యాపకుండవును పరమానంద 
స్వరూపుండవును నగు నో పార్వతీవల్లభా! నా చిత్తమిపుడొక గుడారముగా నున్నది. అది 
BS, గుడార మొక నిట్రాటి కొయ్యపై నిలిచి యుండును నా చిత్తకుటీరమును విషయ 
నిత్యత్వావధారణమనియెడు నిట్రాటిపై నిలిచి యున్నది. గుడారము త్రాళ్లతో బిగియంగట్టి 
నిలుపంబడును. చిత్తమును సత్వరజస్తమోగుణముల వలని జనించిన దేహాదులతో నిలుపం 
బడియున్నది. గుడార మెక్కడకు కావలయునన్నను దీసికొని పోవచ్చును. చిత్త 
మచ్చటచ్చటకుం బోవుచుండును గదా! గుడార మనేక రంగులును పద్మములవంటి 
చిత్రములును గలిగి మంచి మంచి రాజమార్గములయం దమర్చంబది యుండును. నా 
చిత్తము నానావిధములగు జన్మాంతర దుర్వాసనలతో6 గూడి నిరతము సంపదను 
గోరుచున్నది. మతియు (బ్రహ్మవిచారమునందు ఘటింపంబడి యున్నది. ఇట్టి నా 
చిత్తకుటీరమందు శక్తిసమేతుండవై నివసించి యుండుము. 


శివానందలహరీ 23 


Su ప్రలోభాద్యైరర్ణాహరణపరతం త్రో ధనిగృహే 
ప్రవేశోద్యుక్తస్సన్‌ (BoB బహుధా తస్మరపతే! I 
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర! విభో! 
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్‌ ॥ 22 
టీక: హే తస్మరపతే! = చోరులకు ప్రభువైనవాండా!, హే శంకర! = భక్తులకు సుఖము 
గలుగంజేయువాండా!, హే విభో! = ఓ మహాప్రభో!, ప్రలోభాద్యైః = వశీకరణము మొదలగు 
నుపాయములచేత, అ.. త్రః : అర్జాహరణ = ధనాకర్షణమందు, పరతంత్రః = ఆశక్తి 
Koce, చేతశ్చోరః = చిత్రమనియెడు దొంగ, ధనిగ్భహే = ధనవంతుని యింటి యందు, 
ప్రవేశోద్యుక్తస్సన్‌ = ప్రవేశింప నుద్యుక్తుండగుచు, బహుధా = అనేకవిధములుగా, భమతి 
= తిరుగుచున్నాండు, ఇమమ్‌ = ఈ, చేతశ్చోరమ్‌ = చిత్తమనియెడు దొంగను, కథమ్‌ = 
ఎట్లుగా, సహే = సహింతును, ఇహ = ఇప్పుడు, తవ అధీనం కృత్వా = నీ వశము 
జేసికొని, నిరపరాధే = అపరాధము లేనట్టి, మయి = నాయందు, కృపామ్‌ = దయను, 
కురు = చేయుము, (దొంగను పట్టుట పక్కా దొంగవలననే నెజవేజవలెను. కావున నా 
చిత్తచోరుని గడిదొంగవగు నీవే పట్టవలెననియు, దొంగ దొంగల జట్టులోనే యుండవలెగాన 
నీవే యుంచుకొమ్మనియుం జిత్రితము. దొంగను మంచి జేసికొనినచో దొంగల భయము 
లేదు.) 
మ. అకటా! యేగతినే సహించెద మహాత్మా! నామనశ్చోరుండో 
డక (ద్రవ్యాహరణ ప్రవృత్తి ధనియింటంగన్న Thor నూ 
రక తారాడుచునున్న వాం డతని.జేరందీసి బంధించి యొ 
ద్దికమై తస్కరనాథ! న న్నిరపరాధిన్‌ జేసి రక్షింపుమా!. 
తా : లేనిపోని కల్లబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపబిచుకొనుటమున్ను గాం 
గొన్ని దుష్టోపాయములు పన్ని ధనాకర్షణమునకుంగా ధనవంతులయిండ్లం దూజుచు 
తిరుగులాడుచున్న యీ నా చిత్తం బనుచోరుని నేనోర్వలేను. నీ కప్పగించెదను. నీ వశము 
జేసికొని నిరపరాధినగు నన్ను దయతో రక్షింపుము. 
su కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో! 
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి 1 
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్‌ పక్షిమృగతా- 
మద్భృష్ట్వా తత్టేదం కథమిహ Sor శంకర! విభో! ॥ 23 
టీక : హే విభో! = ఓ మహాదేవా!, త్వత్పూజామ్‌ = నీయారాధనమును, కరోమి = 
చేయుదును, సపది = తత్‌ క్షణమే, ఓ శంకర! = ఓ సుఖకరమైనవాండా!, మే = నా 


24 శివానందలహరీ 


కొజకు, సుఖదః = నిత్యసుఖము నిచ్చువాండవు, భవ = అగుము, తస్యాః = ఆ పూజకు, 
విధిత్వమ్‌ = బ్రహ్మయగుట, విష్ణుత్వమ్‌ = విష్ణువగుట, ఫలమితి = ఫలమని, దిశసి ఖలు 
= ఇత్తువు గదా, పునశ్చ = మరల నిటుమీందను, దివి = ఆకాశమందును, భువి చ = 
భూమియందును, త్వామ్‌ = నిన్ను, ద్రష్టుమ్‌ = చూచుటకు, పక్షిమృగతామ్‌ = హంస 
పక్షిరూపము గానీ వరాహరూపముగానీ, వహన్‌ = ధరించుచు, అదృష్ట్వా = చూడలేక, 
తల్టేదమ్‌ = పక్షిమృగములుగాం బుట్టుటవలని దుఃఖమును, కథమ్‌ = ఎట్లుగా, సహే = 
సహింతును, విభో! = మహాప్రభో!. 
శా, ధ్యానింతున్‌ నిను దత్సలంబుగను బ్రహ్మత్వంబొ నిష్ణుత్వమో 

కానీ Boy, AIS భువిన్‌ ఖగమృగాకారంబులన్‌ దాల్చి నిన్‌ 

గానంజాలని జాలిలో మునిగి వేగంజాల వేయేల ని 

త్యానందానుభవంబు నాకొసగుమయ్యా యయ్య భద్రప్రదా!. 
తా: ఓ సాంబశివా! నిన్నారాధింతును. నాకు పూజాఫలముగా మోక్షానంద మోసంగుము. 
కాని బ్రహ్మత్వమో విష్ణుత్వమో దానికి ఫలమని మాత్రమియ్యవద్దు. అక్కడనుండి హంసగానో 
పందిగానో పుట్టి నీ పాదములను శిరస్సును కనుగొనుటకు పదునాలుగు లోకములుం 
దిరిగి శ్రమపడలేను. ఆ మీంద తుదకు నిన్ను కన్లాననేరక క్షుద్రజన్మవలని యవమానమును 
సహింపనేరును. కాన బ్రహ్మవిష్ణు లోకానందముల కన్న నధికమైన సాయుజ్యముక్తి యను 
పరమానందము దయచేయుమని తాత్పర్యము. 

su కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణ- 

ర్వసన్‌ Sos SH స్ఫుటఘటితమూర్ధాంజలిపుటః I 

విభో! సాంబ! స్వామిన్‌! పరమ! శివ! పాహీతి నిగదన్‌ 

విధాత్యణాం కల్పాన్‌ క్షణమివ వినేష్యామి సుఖతః ॥ 24 
టీక : కైలాసే = శివనివాసస్థానమగు కైలాసమందు, కనకమణిసౌధే = బంగారు రత్నాలమిద్దె 
మీంద, Mesa = ప్రమథగణములతోంగూడ, శంభోః = పరమశివునియొక్క అగ్రే = 
ముందర, HHS = ఉన్నవాండవై, స్ఫు...టః : స్ఫుటఘటిత = దృఢముగా కూర్చంబడిన, 
మూర్భాంజలిపుటః = శిరస్సునందలి అంజలి బంధము గలవాండవగుచు, భో విభో!, భో 
సాంబ!, భో స్వామిన్‌!, భో పరమ, భో శివ!, పాహి = రక్షింపుము, ఇతి = ఇట్లు, నిగదన్‌ 
= పలుకుచున్నవాండనై, సుఖతః = అట్టి యానందానుభవము వలన, విధాత్యాణాం కల్పాన్‌ 
= అనేక (బ్రహ్మ కల్పములను, క్షణమివ = నిమేషమాత్రముగా, కదా వా = ఎప్పుడు, 
వినేష్యామి = గడుపుదునో. 


శివానందలహరీ 25 


మ. అల కైలాసనగంబులోం గనకమణ్యాకల్పసౌధంబులో 
పల సద్భక్తగణంబుతో శివపురోభాగంబునన్‌ మోడ్చులై 
COTS సాంబ! శివా! పరాత్పర! మహేశా! పాహియం చెప్పుడి 
32230 వెళ్లించెదనో క్షణంబటు సతంబున్‌ బ్రహ్మకల్పంబులన్‌. 
తా: శివస్థానమైన కైలాసమునకు జేరి ప్రమథగణములతోం గూడ పరమేశ్వరుని యిదుట 
హే విభో!, హే సాంబ!, హే స్వామిన్‌!, హే పరమశివ! పాహి, పాహి యని పలుకుచు 
సంతోషముతో అనేక (బ్రహ్మకల్పములు నిమేషంబులుగాం గాలమెప్పుడు గడపుదునో గదా! 
su స్తవైర్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం 
గణానాం కేళీభిర్మదకలమ హోక్షస్య కకుది 1 
స్థితం నీలగ్రీవం త్రిణయనముమాళశ్లిష్టవపుషం 
కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్‌ ıı 25 
టీక : బ్రహ్మాదీనామ్‌ = నియమవంతులగు మహర్షులయొక్క, స్తవైః = స్తోత్రములతోడను, 
నియమినామ్‌ = నియమవంతులగు మహర్షులయొక్క జయ జయ వచోభి = జయ 
జయధ్వనులతోడను, గణానామ్‌ = ప్రమథగణములయొక్క, కేలీభిః = క్రీడలతోడను, 
మదకలమహోక్షస్య = సంతోషాతిశయమున సొంపుగా నున్న వృషభముయొక్క కకుది 
= మూంపురమునందు, స్థితమ్‌ = ఉన్నట్టివాండును, నీలగ్రీవమ్‌ = నల్లని కంఠముగల 
వాండును, త్రిణయనమ్‌ = మూండుకన్నులు గలవాండును, ఉమాశ్లిష్టవపుషమ్‌ = 
పార్వతీదేవిచేత నాలింగనము చేసికొనంబడిన దేహము గలవాండును, కరధృతమృగమ్‌ = 
చేతితో పట్టుకొనంబడిన లేడి గలవాండును, ఖండపరశుమ్‌ = ఖండమైన గండ్రగొడ్డలి 
గలవాండును నగు, త్వామ్‌ = నిన్నును, కదా వా = ఎప్పుడు, పశ్యేయమ్‌ = చూతును. 
ను. పరమేస్టిప్రముఖామరుల్‌ నిలిచి కైవారంబుసేయన్‌, మునీ 
శ్వరకోటుల్‌ జయవెట్టగా( బ్రనుధు లిచ్చాకేళిందేలంగ( బీ 
వర నందీశ్వరుపై నుమారమణితో భాసిల్దుమానీలకం 
ధరు సారంగధరున్‌ నినున్‌ గనుల నెన్నం డింపుగాజూతునో. 
తా : స్తోత్రపాఠములతో బ్రహ్మాదులును జయజయధ్వనులతో మహర్షులును ఆటపాటలతో 
బ్రమథగణంబులుం గొలువ పార్వతీసమేతుండవై వృషభవాహనము మీంద వేంచేసియున్న 
నీ సందర్శనము జేయు భాగ్యము నాకెన్నండు లభించునో గదా! 
శ్లో; కదా a త్వాం దృష్ట్వా ASA తవ భవ్యాంఘియుగళం 
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్‌ 1 


26 శివానందలహరీ 


సమాశ్లిష్యాఘాయ స్ఫుటజలజగంధాన్‌ పరిమళా- 

నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే T 26 
టీక : హే గిరిశ! = పర్వతశాయివగు నో యీశ్వరా!, త్వామ్‌ = నిన్ను, దృష్ట్వా = చూచి, 
తవ =- యొక్క భవ్యాంఘ్రియుగళమ్‌ = క్షేమకరమైన పాదములను, హస్తాభ్యామ్‌ = 
చేతులతో, గృహీత్వా = పట్టుకొని, శిరసి = శిరస్సునందును, నయనే = నేత్రమందును, 
వక్షసి = వక్షస్థలమందును, SS = చేర్చుకొనుచున్నవాండనై, సమాళ్లిష్య = కౌంగిలించుకొని, 
స్ఫుటజలజగంధాన్‌ = వికసించిన పద్మములయొక్క సుగంధమువంటి సుగంధముగల, 
పరిమళాన్‌ = పరిమళములను, ఆప్రూయ = మూర్శొని, (బ్రవ్మాద్యెః = బ్రహ్మ 
మొదలగువారిచేత, అలభ్యామ్‌ = పొందశక్యము గాని, ముదమ్‌ = సంతోషమును, హృదయే 
= హృదయమునందు, కదా వా = ఎప్పుడు, అనుభవిష్యామి = అనుభవింతును. 

ను. కనుగొంచున్‌ భవదీయభవ్యపదయుగ్మంబంటి చేదోయితో. 

గనులందున్‌ దలయందు నక్కునను జక్కందాల్చి నే కాంగిలిం 

చి నినున్‌ విస్సుటపద్మగంధరుచిర శ్రీసారభం బానుచున్‌ 

మనమం దెన్నడు గాంతునో నలువకైనన్‌ దుర్లభంబౌ DOS. 
తా : దేవా! నినుం జూచి నీ పాదములను చేతులతోం బట్టి శిరస్సు నందును 
నేత్రములయందును టొమ్మునను జేర్చి కౌగిలించుకొని అందలి పద్మగంధముల 
నాఘ్రాణించి బ్రహ్మాదులకును దొరకని యానందము నెప్పుడు బొందుదునో గదా! 

su Ss% హేమాద్రా గిరిశ! నికటస్టే ధనపతౌ 

గృహస్టే స్వర్భూజామరసురభిచింతామణిగణే I 

శిరసే శీతాంశౌ చరణయుగళస్టే౭_ఖిలశుభే 

Sedo Tha Éro భవతు భవదర్థం మమ మనః ॥ 27 
టీక : హే AGS! = పర్వతశాయివగు Br యీశ్చ్వరుండా!, హేమాద్రౌ = మేరుపర్వతము 
(బంగారు కొండ), కరస్టే = చేతిలోనుండంగా, ధనపతౌ = కుబేరుండు (ధనవంతుండు), 
నికటస్టే = దగ్గణనుండంగా, స్ప... ణే: స్వర్భూజ = కల్పవృక్షములయొక్కయు, అమరసురభి 
= కామధేనువు యొక్కయు, చింతామణి = చింతామణులయొక్కయు, గణే = సమూహము, 
గృహస్టే = ఇంటిలోనుండంగా, శీతాంశౌ = చంద్రుండు, శిరస్నే = శిరస్సుననుండంగా, 
అఖిలశుభే = సమస్తశుభమును, చరణయుగళస్టే = పాదద్వరద్వమందుండంగా, కమ్‌ 
మ్య అర్థమ్‌ = ఇష్ట్రార్థమును, అహమ్‌ = నేను, దాస్యే = మీకిత్తును, మమ = నాయొక్క 
మనః = మనస్సు, భవదర్థమ్‌ = నీకొజకు, భవతు = అగుగాక. 


శివానందలహరీ 27 


మ. Sach జేతంబసిండికొండ, సరసన్‌ ద్రవ్యాఢ్యు(డున్‌ గీము ముం 
దల మందారతరూల్లసత్సురభి చింతారత్న సంతానముల్‌ 
తలపై బాలసుధాకరుండు, చరణద్వంద్వంబునందెల్ల మం 
గళముల్లల్లిన నీకు నామనసుదక్కన్‌ లాతి యేమిచ్చెదన్‌? 
తా : కైలాసవాసా! మహాదేవా! బంగారుకొండ కోదండముగా నీ చేతనున్నది. 
మహాధనదుండగు కుబేరుండు మిత్రుండుగా నీపజ్జ నున్నవాండు. కోరినమాత్రముననే 
యెల్ల కోరికల నిచ్చు కల్పవృక్షములు కామధేనువు చింతామణులును నీయధీనములుగా 
నీయింట నున్నవి. ఆహాదకరుండగు చంద్రుండు భూషణంబుగా నీశిరస్సున నున్నవాండు. 
సమస్తశుభంబులును నీపాదముల Sods కలుగుచున్నవి. సాంబశివా! నేనొసంగం దగిన 
దొండును గానరాదు. గావున నా చిత్తము నర్పించెదం జేకొనుము. 
శ్లో సారూప్యం తవ పూజనే శివ! “మహాదేవే”తిసంకీర్తనే 
సామీష్యం శివభక్తిధుర్యజనతాసాంగత్య సంభాషణే 1 
సాలోక్యం సచరాచరాత్మకతనుధ్యానే భవానీపతే! 
సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్‌! Dero Syed 128 
టీక : భో స్వామిన్‌! = ఓసర్వాధ్యక్షుండా?, తవ = నీయొక్క పూజనే = పూజ చేసినప్పుడు, 
సారూప్యమ్‌ = సమానరూపముబొందుటయు, శివ! మహాదేవేతి సంకీర్తనే = హే శివా!, 
హే మహాదేవా! అని యిట్లు కీర్తించినప్పుడు, సామీష్యమ్‌ = సమీపమందుండుటయు, 
శివ..ణే : శివభక్తిధుర్య = ఈశ్వరభక్తియను భారమును వహించుచున్ను జనతా = 
జనసమూహముయొక్క సాంగత్యసంభాషణే = సహవాసము, సల్లాపమును గలిగినప్పుడు, 
సాలోక్యమ్‌ = ఒక్క లోకమందునికియు, హే భవానీపతే! = ఓ సాంబమూర్తీ!, చ...నే : 
చరాచరాత్మక = స్థావరజంగమరూపమైన, తను = మూర్తియొక్క ధ్యానే = ధ్యానము 
చేసినప్పుడు, సాయుజ్యమ్‌ = నీతోడనైక్యమును, మమ = నాకు అత్ర = ఈ జన్మమందు, 
సిద్ధం భవతి = సిద్ధించుచున్నది. (అతః = కనుక), అహమ్‌ = నేను, Herds = ధన్యుందను, 
అస్మి = అగుచున్నాను. 
మ. BIDS నీపదపూజచే స్తవముచే సారూప్యసామీప్యముల్‌ 
సరసాత్మజ్ఞుల సాహచర్యకలనన్‌ సాలోక్యసౌభాగ్యమున్‌ 
హర! TOS చరాచరాత్మకతనుధ్యానంబుచే నిప్పు డ 
క్షర సాయుజ్యపదంబు గాంచి జగదీశా! ధన్యతం Bods. 
తా : దేవా! నీ పూజయందు సారూప్యమును, నీనామసంకీర్తనమందు సామీష్యము, 


28 శివానందలహరీ 


నీభక్తులతోంగూడి కథాకాలక్షేపములు చేయుపట్ల సాలోక్యము, చరాచరాత్మకమైన నీ మూర్తి 
ధ్యానమందు సాయుజ్యమును గూడ నా కీలోకమందే దయచేయు చుంటివి గాన 
ధన్యుందనైతిని. 
శ్లో త్వత్పాదాంబుజమర్చయామి, పరమం త్వాం చింతయామ్యన్వహం 
త్వామీశం శరణం Sarde, వచసా త్వామేవ యాచే విభో! 1 
వీక్షాం మే దిశ mpho సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం 
శంభో! లోకగురో! మదీయమనసస్పాభ్యోపదేశం కురు ॥ 29 
టీక : హే విభో! = ఓ సర్వవ్యాపకుండా! పరమమ్‌ = సర్వోత్కృష్టమైన, త్వత్సాదాంబుజమ్‌ 
= నీపాదపద్మమును, అర్బయామి = పూజించుచున్నాను, అన్వహమ్‌ = ప్రతిదినమును, 
త్వామ్‌ = నిన్ను చింతయామి = తలంచుచున్నాను, ఈశమ్‌ = జగత్మర్తవగు, త్వామ్‌ = 
నిన్ను శరణమ్‌ = జననమరణములనుండి రక్షించు దిక్కుగా, వ్రజామి = పొందుచున్నాను, 
వచసా = వాక్కుచేత, త్వామేవ = నిన్నే యాచే = (అభీష్టమును) యాచించుచున్నాను. 
దివ్యైః = దేవతలచేతను, చిరమ్‌ = చాలకాలముగా, ప్రార్థితామ్‌ = ప్రార్థింపంబడినదియు, 
సకరుణామ్‌ = ప్రేమతోంగూడినదియు, చాక్షుషీమ్‌ = నేత్రముల సంబంధమైన, వీక్షామ్‌ = 
కటాక్షప్రసారమును, మే = నాకు, దిశ = ఇమ్ము, శంభో! = సుఖకరుండా!, లోకగురో! = 
భక్తలోకమునకు రహస్యార్థములను దెలియంజేయువాండా!, మదీయమనసః = నా 
మనస్సునకు, సౌభ్యోపదేశమ్‌ = బ్రహ్మోపదేశమును, కురు = చేయుమా. 
శా. నీపాదాబ్దము ody nee, బరమున్‌ నిన్నే చిరంబెంచెదన్‌ 
QD గణియింతు, వాక్కునను నిన్నే చేరి యాచించెదన్‌ 
నాపై(జూపి, కృషాకటాక్షనుమృ తాంధః ప్రార్థితంబింత సౌ 
భ్యోపాధ్యాయు(డవై భరింపు నను శంభూ! లోకరక్షాగురూ. 
తా : పార్వతీమనోవల్లభా! నీపాదార్చ్సనము చేయుచు బ్రతిదినము నిన్ను దలంచుచు 
శరణుబొంది వేండుకొనియెద. దయచేసి నిభిలదేవతాప్రార్థనీయమైన నీ కరుణాకటాక్షమును 
నాయందురానిచ్చి జననమరణక్లేశంబులం దొలంగించుచు బ్రహ్మోపదేశ మొనర్చుము. 
su వస్తోద్ధూతవిధౌా సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా 
గంధే గంధవహాత్మతా? న్నపచనే బర్హిర్ముఖాధ్యక్షతా 
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్చాలేందుచూడామణే! 
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్‌! త్రిలోకీగురో! ॥ 30 
టీక : హే బాలేందుచూడామణే! = ఓ చంద్రశేఖరుండా!, హే పశుపతే! = సంసార 
బంధమోచకుండా!, హే స్వామిన్‌! = ఓ సర్వశరీరాధ్యక్షా!, త్రిలోకీగురో! = మూండు 


శివానందలహరీ 29 


లోకములకును రహస్యార్థములను ప్రకటించువాండా!, తే = నీయొక్క వస్తోద్దూతవిధౌ = 
వస్తోపచారము చేయుటయందు, సహస్రకరతా = సూర్యుండగుటయు, (వేయి కరములు 
గలుగుట), పుష్పార్చనే = పుష్పోపహారార్పణమందు, విష్ణుతా = విష్ణువగుటయు 
(వ్యాపకత్వము), గంధే = గంధోపచారమందు, గంధవహాత్మతా = వాయురూపుందగుటయు, 
అన్నపచనే = అన్నము వండుటయందు (హవిరుపచారము చేయుటయందు), బర్జిర్ముఖా- 
ధ్యక్షతా = ఇంద్రుండగుటయు (అగ్నిముఖుల కధ్యక్షుండగుట), పాత్రే = పాత్రోపచారమందు 
(అర్థ్యవిధి), కాంచనగర్భతా = హిరణ్యగర్భుండగుటయు (ధనపూర్ణు(డగుట), మయి = 
నాయందు, అస్తి చేత్‌ = ఉన్నయెడల, తే = నీయొక్క శుశ్రూషామ్‌ = సేవను, కరవాణి = 
చేయంజాలుదును. 
&. అంబరమిచ్చునప్తుడు సహస్రకరత్వము, విష్ణుతాప్తి పు 

ప్పంబిడ, గంధకల్పనకు( బావనగంధవహత్వమున్‌ సుప 

కంబిడ హవ్యభుక్సతిత( గాంచనగర్భత పాత్రదానమం 

దుం బొసంగించితే సలుపుదున్‌ శశిలాంఛన నీకు దాస్యమున్‌. 
తా : సర్వవ్యాపకా! నీకు వస్తోపచారము చేయుటకు వేయిచేతులవాండు గావలయు. నీకు 
పుష్పోపచారము జేయుటకు వ్యాపకుండు గావలయు. నీకు గంధోపచారము చేయుటకు 
గంధవహుండు గావలయు. వంటచేసి నీకు హవిస్సు నివేదన జేయుట కగ్ని ముఖాధ్యక్షుండు 
గావలయు. నీకర్థ్యపాత్రము సమర్పించుట కాగర్భ శ్రీమంతుండు గావలయు. అట్టి 
సూర్యుండును, విష్ణువును, వాయుదేవుండును, దేవేంద్రుండును, హిరణ్యగర్భుండును నైననే 
కాక నీ కుపచారముచేయ నా తరమా? 

Si నాలం వా పరమోపకారకమిదం So పశూనాం పతే! 

పశ్యన్‌ కుక్షిగతాన్‌ చరాచరగణాన్‌ బాహ్యస్థితాన్‌ రక్షితుమ్‌ | 

సర్వామర్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం 

నిక్షిప్తం గరళం గలే న ADZO నోద్దీర్ణమేవ త్వయా ॥ 31 
టీక : హే పశూనాం పతే! = ఓ భూతనాథా!, కుక్షిగతాన్‌ = SHS oxy, చరాచరగణాన్‌ 
= స్థావరజంగమసమూహములను, బాహ్యస్థితాన్‌ = వెలుపలనున్నవారలను, రక్షితుమ్‌ = 
కాపాడుటకు, పశ్యన్‌ = ఆలోచించుచు, త్వయా = నీచేత, అతిజ్వాలాకరమ్‌ = మిక్కిలి 
తాపము గలుగం జేయునదియు, భీకరమ్‌ = భయంకరమును నగు, గరళమ్‌ = 
కాలకూటవిషము, స.. ధం : సర్వామర్య = సమస్తదేవతలయొక్కయు, పలాయన = 
పాజిపోవుట యనియెడు రోగమునకు, BAKE = మందగునట్లుగా, గలే = కంఠమందు, 
నిక్షిప్రమ్‌ = నిలుపంబడినదై, న గిళితమ్‌ = 'మింగబడలేదు, న+ఉద్దీర్ణమేవ = వెడల 


30 శివానందలహరీ 


నుమియంబడనులేదు, పరమోపకారకమ్‌ = మిక్కిలి యుపకారమైన, ఇదం ఏకమ్‌ = 
ఇదియొక్కటియే, నాలం వా = (నీ మహిమ దెలియుటకు) చాలదా. 

మ. నిలువంజాలక మర్వ్యులెల్లరు భయోన్నిద్రాళులై పాణ బో 
Borne హలాహలం బొడిసి, మొప్పంబంచు స్వీయోదర 
స్థలబాహ్యాస్థ చరాచరాళికి మహేశా! మింగకే SWS 
గళమందుంచితివీమహోపకృతి లోకత్రేణికిన్‌ జాలదే? 

తా : నిఖిల లోకభయంకరమై సంతాపకరమైన కాలకూటమునకు భయంపడి పాటిపోవు 
దేవతల నూజడించుటకుంగా నీకంఠమందె యుంచుకొని ఉమియక (SONS కడుపులోని 
వారలకును వెలుపలి వారలకును బాధగలుగకుండ మహోపకార మొనర్చితివి. దేవా! 
నీమహిమ యొజుంగుట కీ Hapos మొక్కంటి చాలదా! 

su జ్వాలో[గ్రస్సకలామరాతిభయదః క్ష్వేళః కథం వా త్వయా 
దృష్టః, కిం చ కరే ధృతః కరతలే కిం పక్వజంబూఫలమ్‌? । 
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః 
కింతే నీలమణిర్విభూషణమయం శంభో! మహాత్మన్‌! వద ॥ 32 

టీక : హే మహాత్మన్‌! = సర్వజ్ఞుండవైన యీశ్వరుండా!, జ్వాలోగ్రః = మంటలచేత సహింపం 
గూడనిదియు, స...దః : సకలామర = అందటజు దేవతలకు, అతిభయదః = మిగుల 
భయంకరమునునగు, క్ష్వేళః = విషము, త్వయా = నీచేత, కథం వా = ఎట్లుగా, దృష్టః = 
చూడబడినది?, కిం చ = అంతియకాక, కరే = హస్తమందు, ధృతః = ధరించంబడినది? 
Bac దాంకంబడినది?), కరతలే = అరచేతియందు, నిహితః = ఉంచుకొనంబడినది?, 
పక్వజంబూఫలం కిం? = పండిన నేరేడుపండా యేమి?, జిహ్వాయాం చ = నాలుక 
యందును, నిహితః = వేసికొనంబడినది, సిద్ధఘుటికా వా = సకల సిద్ధికారియగు నౌషధ 
ఘుటికయా యేమి?, కంఠదేశే = కంఠ ప్రదేశమందు, భృతః = భరింపంబడినది. అయమ్‌ 
= ఈ కాలకూటవిషము, తే = నీకు, విభూషణమ్‌ = అలంకారమైన, నీలమణిః కిమ్‌ = 
ఇంద్రనీలమాణిక్యమా యేమి?, వద = చెప్పుము. 

శా. జ్వాలాభీల హలాహలంబు, దివిషజ్ఞాలాతి సంత్రాసమున్‌ 
(Ros గేలధరించినప్పు డది నీకున్‌ బక్వజంబూఫలం 
బై లీలాగతి నాల్క VN మహాత్మా! సిద్దగోలంబునై 
నీలంపున్నగయయ్యెనే గళమునన్‌ నిల్పన్‌ భవానీపతీ! 

తా: తీవ్రజ్వాలలు (గమ్ముచు సకల దేవతలకును భయంకరమైన యీ కాలకూటవిషమును 


శివానందలహరీ 31 


కన్నులతో గాంచుటయేకాక చేతితో యెత్తి vodas? నుంచుకొంటి వది నేరేడు పండా 
ఏమి? ఇదిగాక నాలుకమీంద వేసికొన్నావు. సిద్ధఘుటికయా ఏమి? మతియును కంఠమం 
దటులనే యుంచుకొంటి విది యింద్రనీలమాణిక్యమా ఏమి? చెప్పుము. 
Si నాలం వా సకృదేవ దేవ! భవతస్సేవా నతిర్వా నుతిః 
పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశామ్‌ I 
స్వామిన్నస్థిరదేవతానుసరణాయానేన కిం లభ్యతే 
కా వా ముక్తిరిత కుతో భవతిచేత్కిం ప్రార్థనీయం తదా ॥ 33 
టీక : హే స్వామిన్‌! = సర్వభూతాధ్యక్షుండ వైన దేవా!, భవతః = నీయొక్క నతిర్వా 
=కాయకమైన నమస్మారమేని, నుతిర్వా = వాక్కుతోడి స్తోత్రమేని, పూజా వా = పూజయేని, 
స్మరణమ్‌ = మనసులో స్మరించుటయేని, కథాశ్రవణమపి = చెవులతో నీ చరిత్రలు 
వినుటయేని, ఆలోకనమ్‌ = కన్నులతో నీమూర్తిం జూచుటయేని, సకృదేవ = 
ఒక్కమాజుమాత్రమే, భవతః = నీయొక్క సేవా = భజనము, మాదృశామ్‌ = నావంటి 
వారలకు, నాలం వా = (ముక్తియొసంగు) చాలదా?, ఇతః = ఈపై యుపాయమును 
విడిచి, ముక్తిః = మోక్షము, కా వా = ఎట్టిది?, కుతోల పి = పై యుపాయములలోనే 
యొకదానినుండియైనను, భవతి చేత్‌ = ముక్తిగలుగునేని, తదా = అప్పుడు, అ...న : 
అస్థిర = శాశ్వతముగాని, దేవతా = దేవతలయొక్క అనుసరణయాసేన = ఆశ్రయించు 
(ప్రయత్నముచేత, కిం లభ్యతే = ఏమి లాభమగును, ప్రార్థనీయమ్‌ = కోరందగినదియు, 
85> = ఏమున్నదో 
మ. దేవా! యస్టిరదేవతానుసరణాతిక్షేశమేలా? భన 
తేవాలంబనమో, నమస్కృతియొ, భక్తిస్తోత్రమో, పూజయో, 
భావధ్యానమొ, నీకథాశవణమో భవ్యాత్మ నిదర్శనం 
బో వేటేటికి(జాలు ముక్తియన మాకొండేది ప్రార్థింప(గన్‌? 
తా:ఓ స్వామీ! మహాదేవా! కాయిక వాచిక మానసికంబులగు నమస్కారము, స్తోత్రము, 
స్మరణము మున్నగు నీ సేవలయం దొక్కొక్కటియు మోక్షమునకు సంపూర్ణ సాధన మగును. 
ఈ యుపాయములను వీడి Seo మోక్షము లేదు. అస్థిరులయిన యితర దేవతల ననుసరించి 
యేమి లాభము? వారిని కోరందగిన దేమున్నది? 
Si కిం (బ్రూమస్తవసాహసం పశుపతే! కస్యాస్తి శంభో! భవ- 
ద్దెర్యం చేద్భశమాత్మనస్తి తిరియం args: కథం లభ్యతే I 
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ర్రపంచం లయం 
పశ్యన్‌ నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్‌ ॥ 34 


32 శివానందలహరీ 


టీక : హే పశుపతే! = ఓ భూతనాథా!, హే శంభో! = ఓ శంకరా!, తవ = నీయొక్క 
సాహసమ్‌ = తెగింపు (అసాధ్య సాధనము), కిం ar% = ఏమని చెప్పుదును, ఈద్భృశమ్‌ 
= ఇటువంటి, భవద్దెర్యమ్‌ జీ ధైర్యము, కస్య = ఎవ్వనికి, అస్తి = కలదు?, ఇయమ్‌ = 
ఈ, (ఇట్టి), ఆత్మనః = తన (నీ) యొక్క స్థితిశ్చ = ఉనికియు, ess: = ఇతరులచేత, 
కథమ్‌ = ఎట్లుగా, లభ్యతే = పొందంబడును, ఆనందసాంద్రః = ఆనందముతో నిండియున్న 
భవాన్‌: = OS: బ్రశ్యద్దేవగణమ్‌ = పడిపోవు దేవగణంబును, త్రసన్మునిగణమ్‌ = 
భయపడుచున్న మునిగణంబును, నశ్యత్ర్రపంచమ్‌ = మాయమై పోవుచున్న ప్రపంచమునుం 
గలదియగు, లయమ్‌ = ప్రళయకాలమును, పశ్యన్‌ = చూచుచు, నిర్భయః = 
భయములేనివాండవై, ఏక ఏవ = ఒక్కండవే, విహరతి = విహరించుచున్నావు. 
వము; పదని భ్రష్టసుపర్వకంబు, భయతప్యన్మానిసంఘంబు న 

స్యదజాండంబు లయంబుగాంచుచును సాంద్రానందరూపుండవై 

ఎద నేమేని భయంబు లేకొకండ OS లీలంగ్రీడింతు మే 

COO! సాహస మీనిజస్థితి మహాత్మా! యేరికేనుండునే? 
తా: ఓ పశుపతీ! ఏమి నీ సాహసము? ఏమి నీ ధైర్యము? మటథియెవ్వరేని యిట్లు 
నిలిచియుండం గలుగుదురా? నాశోన్ముఖులై దేవతలందజు నిటునటు పాబిజూచుచుండ 
మునులందటు గడగడలాడుచు భయకంపితులగుచుండ తుదకు దృశ్య ప్రపంచమంతయు 
నశించి పోవుచుండ నీవొక్కండవే గదా నిర్భయుండవై పరమానందపరిపూర్చుండవై 
మహాప్రళయమం దోటులేక విలసిల్లుచుంటివి! 

su యోగక్షేమధురంధరస్య సకల(శ్రేయః ప్రదోద్యోగినో 

దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః | 

సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా 

శంభో! త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్‌ 35 
టీక : యో..స్య : యోగ = అలభ్యవస్తువులను లభింపం జేయుటయందును, క్షేమ = 
లబ్ధమైనదానిని పరిపాలించు టయందును, ధురంధరస్య = భారమును వహించినట్టియు, 
సకల[శ్రేయః ప్రదోద్యోగినః = సమస్త శుభంబులనిచ్చెడు నట్టి యుద్యోగము గలిగినట్టియు, 
దృ...నః : దృష్టాదృష్ట = ఐహికాముష్మికములకు, మత = సమ్మతమైన యుపాయమును, 
ఉపదేశకృతినః = ఉపదేశించు నేర్చుగలిగినట్టియు, బాహ్యాంతరవ్యాపినః = బాహ్య 
ప్రపంచమందును నిందియున్నట్టియు, సర్వజ్ఞస్య = సర్వజ్ఞాండవైనట్టియు, దయాకరస్వ = 
దయంజూపునట్టియు, భవతః = నీయొక్క (సంబంధమైనది, మయా = నాచేతను, 
వేదితవ్యమ్‌ = తెలియందగినదియు, కిమ్‌ = ఏమున్నది?, త్వమ్‌ = నీవు, మే = నాకు, 


శివానందలహరీ 33 


పరమాంతరంగః = అత్యంతాప్తుండవు, ఇతి = అని, అన్వహమ్‌ = ప్రతిదినమును, చిత్తే = 
మనస్సునందు, స్మరామి = తలంచుచున్నాను. 
శా _యోగక్షేమభరంబుదాల్సి, శుభదోద్యోగంబునందుండి, స 
త్తాగమ్యంబు మతంబుదెల్పుట కుపాధ్యాయుండవై సర్వవి 
తాగల్భ్యంబున నంతటన్‌ వెలుగుచున్‌ దాక్షిణ్యము(జూపు ని 
న్నే గోరందగు నేది యాస్తునిగ ధ్యానింతున్‌ సదా శంకరా!. 
తా: ప్రజల యోగక్షేమభారము వహించుట, సకల శ్రేయస్సుల నాసంగుచుండుట, 
ఐహికాముష్మికసాధనంబులైన యుపాయముల నుపదేశించుట, ఎక్కడంజూచినను SSD 
నిండియుండుట, సర్వజ్ఞత్వము, ఎల్లరును దయతోం జూచుట, ఇవి యన్నియు నీ గుణములు 
గదా! పరమేశ్వరా! మహాదేవా! మహానుభావా! ఇంక నేనేమి తెలిసికొనవలయును? నీవే 
నాకు పరమాప్తుండ వని యెల్ల వేళలను దలంతును. అదియే నాకు శ్రేయస్మరమగుంగాక. 
su భకో భక్తిగుణావృతే ముదమృతాపూరే ప్రసన్నే మనః- 
కుంభే సాంబ! తవాంఘ్రిపల్లవయుగం సంన్థాప్య సంవిత్భలమ్‌ 1 
సత్త్వం మంత్రముదీరయన్‌ నిజశరీరాగారశుద్ధిం వహన్‌ 
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్‌ ॥ 86 
టీక : హే సాంబ! = ఓ సాంబమూర్తి! భక్తః = భక్తుండనైన నేను, నిజశరీర = 
స్వకీయశరీరమనునట్టి, అగారశుద్ధిమ్‌ = గృహముయొక్క పరిశుద్ధిని (దోషములు లేమి), 
వహన్‌ = సంపాదించుచున్న వాండనై, రుచిరమ్‌ = మనస్సునకింపైన, కల్యాణమ్‌ = 
మంగళమనియెడు వివాహమంగళమును, ఆపాదయన్‌ = సంపాదింపం బోవుచు, 
భక్తిగుణావృతే = భక్తియను నూలుపోంగులతోం జుట్టంబడినదియు, ముదమృతాపూర్ణే = 
సంతోషమనునట్టి యుదకములతో నిండించంబడినదియు, ప్రసన్న = స్వచ్చమైనదియు 
నగు, మనః How = మనస్సను కలశమందు, తవ = నీయొక్క అం[ఘ్రిపల్లవయుగమ్‌ = 
పాదంబులను రెండు పల్లవములను, సంవిత్సలమ్‌ = జ్ఞానంబను కొబ్బరిబొండంబును, 
సంస్థాష్య = ఉనిచి, సత్వమ్‌ = సత్త్వగుణ ప్రధానమైన, మంత్రమ్‌ = తారకమంత్రమును, 
ఉదీరయన్‌ = ఉచ్చరించుచు, పుణ్యాహమ్‌ = పుణ్యాహవాచనమును, ప్రకటీకరోమి = 
ప్రకాశింపంజేయుదురు. 
మ. అమితానందసుధాప్రపూర్ణము, సముద్యద్భక్తి పాశావృతం 
బు, మనఃకుంభమునన్‌ భవత్సదయుగంపుం గెంజిగుళ్ళుంచి ది 
వ్యమనీషాఫలముం గదించి, హితకల్యాణాప్తికై దేహగే 
హము సంశుద్ధికి సత్వమంత్రమున( బుణ్యాహంబు గావించెదన్‌. 


34 శివానందలహరీ 


తా: ఓ సాంబమూర్తీ! నేను భక్తుండనై నాశరీరం బనుగ్భహంబును నిర్దుష్టముగా శుద్ధ 
పజచికొని మనఃప్రియంబగు కల్యాణంబును గావింపంబూనియందులకుగా భక్తియను 
నూలుపోంగులు చుట్టి సంతోషమను జలంబుతో నించిన నామనస్సను కలశంబున 
నీపాదపల్లవములను, నీజ్ఞానంబను నారికేళ ఫలంబును జేర్చి కలశస్థాపనము చేసి 
తారకమంత్రోచ్చారణపూర్వకముగా౦ బుణ్యాహవాచనము నెజవేర్తును. ఎల్లవేళలను 
మనస్సూ ore మీపాదపద్మములను స్మరించెద నని తాత్పర్యము. 
su ఆమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో 
మంథానం దృఢభక్తిరజ్ఞాసహితం కృత్వా మధిత్వా తతః । 
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం 
నిత్యానందసుధాం నిరంతరరమాసౌభాగ్యమాతన్వతే I 87 
టీక : సుమనస్సంఘాః = పండితబృందములు (దేవబృందములు), సముద్యత్‌ = 
గుణసముదాయముతో నొప్పుచున్న మనః = మనస్సును, దృఢభక్తి రజ్ఞుసహితమ్‌ = 
అచంచలభక్తియను త్రాటితోంగూడిన, మంథానమ్‌ = కవ్వముగా, కృత్వా = చేసి, 
ఆమ్నాయాంబుధిమ్‌ = వేదసముద్రమును, ఆదరేణ = ఆసక్తితో, మథిత్వా = తరిచి, తతః 
= దానివలన, సోమమ్‌ = చంద్రుని, కల్పతరుమ్‌ = కల్పవృక్షమును, సుపర్వసురభిమ్‌ = 
కామధేనువును, చింతామణిమ్‌ = చింతామణిని, ధీమతామ్‌ = బుద్ధికి సమ్మతమైన, నిత్యా- 
నందసుధామ్‌ = అమృతమువంటి నిత్యానందస్వరూపుండును, నిరంతర రమాసౌభాగ్యమ్‌ 
= మోక్షలక్ష్మీసమృద్ధిరూపుండును నగు, సోమమ్‌ = ఉమాసమేతుండగు పరమేశ్వరుని, 
ఆతన్వతే = విస్తరించి పొందుచున్నారు. 
మ. తలంపుంగవ్వము భక్తి రజ్ఞువులచేతన్‌ గట్టి యామ్నాయపుం 
BOOS బ్రేమమెయిన్‌ మధించి, సుమనస్సంఘంబు PRENS 
దల(పుంజెట్టు, సుపర్వధేనువును, జింతారత్నమున్‌, సోము న 
స్థలితానందసుధన్‌ నిరంతర రమా సౌభాగ్య సాయుజ్యమున్‌. 
BW: దేవతలందజును మందరగిరిని కవ్వముగాం జేసి సముద్రము మధించి కల్పవృక్షము, 
కామధేనువు, చింతామణి, అమృతము, చంద్రుండు వీనిని సంపాదించినట్లు విద్వాంసు 
లందజు తమ మనస్సును కవ్వముగాం జేసి భక్తియను త్రాడుగట్టి వేదంబులనియెడు 
మహా సముద్రమును తరిచి యందుండి భక్తిశాలురకు కల్పవృక్ష చింతామణి కామధేనువుల 
వంటి వాండును నిత్యానందస్వరూపుండును మోక్షలక్ష్మీస్వరూపుండును నగు సోమేశ్వరుని 
సాధించుచున్నారు. 


శివానందలహరీ 35 


su (ప్రాక్చుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివ- 
స్ఫోమస్సద్గణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః । 
చేతగపుష్కరలక్షితో భవతిచేదానందపాథోనిధిః 
ప్రాగల్ఫేన విజ్బంభతే, సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38 

టీక : ప్రా...ర్తి : ప్రాక్పుణ్యాచల = పూర్వజన్మమందలి పుణ్యములగుట్టయొక్క తూర్పుదిక్కున 
నుండు పుణ్యకరమైన పర్వతము (ఉదయగిరి) యొక్క మార్గ = మార్గమున, SS = 
చూపంబడిన, సుధామూర్తిః = అమృతశరీరము (అమృతమయమగుబింబము) కలవాండు, 
ప్రసన్నః = స్వచ్చమైనవాండును, శివః = ఆనందస్వరూపుందు (ఆహ్లోదకరమైనవాండు), 
సద్దణసేవితః = సజ్ఞనపుంజముచేం బూజింపబడినవాండు (నక్షత్రగణముచేం జుట్టుకొనం 
బడినవాండు), మృగధరః = లేడిని దాల్చినవాండు, పూర్ణః = అంతటను నిండినవాండు, 
(షోడశకలాపరిపూర్చుండు), తమోమోచకః = అజ్ఞానము (చీకంటి) బాపువాండు, సోమః 
= ఈశ్వరుం దనుచంద్రుండు, ప్రాగల్భ్యేన = PLIS, చేతఃపుష్మరలక్షితః = 
హృదయాకాశమందు చూడంబడినవాండు, భవతిచేత్‌ = అగునేని, ఆనందపాథోనిధిః 
ఆనందసముద్రము, విజృంభతే = ఉప్పొంగుచున్నది, తదా = అప్పుడు, సుమనసామ్‌ 
సంస్మరింపంబడిన చిత్తము గలవారలకు, వృత్తిః = (అందోలలాడ వలయునను) ప్రవృత్తి, 
జాయతే = కలుగుచున్నది. 

మ. పరిపూర్ణుండు, సుధామయుండు, శివుండున్‌ బ్రాక్సుణ్యశైలాధ్వ వి 
స్పురణుం, డేణధరుండు, సోముడు, తమంపుంబోక, సత్సేవితుం 
డరయన్‌ మానసపుష్కరంబునకు రానానందపాథోధి బి 
ట్టు రహించున్‌ సుమనః ప్రవృత్తియును బుట్టున్‌ బోధనాశక్తిమై. 

తా : పురుషుండు పూర్వజన్మమందు సంపాదించుకొనిన యుదయపర్వత ప్రాయంబగు 
పుణ్యము మీందుగాం దనయమృతశరీరంబు భక్తలోకంబులకుం గనుపజచి ప్రసన్నుండు 
ఆనందమయుండు Son నక్షత్రపుంజంబట్లు సాధుబ్బందంబులు చుట్టుకొని సేవింప 
మృగధరుండును పరిపూర్ణు(డును తమోనివారకుండు నగుచు చంద్రుండుంబోలె 
హృదయాకాశమందు సోమేశ్వరుండు పరమప్రబోధముతో వెలుగొందెనేని ఆనందసముద్ర 
ముప్పొంగును. అప్పుడు శుద్ధతరంగులగు విబుధులచిత్తము రంజిల్లును. 

శ్లో ధర్మో మే చతురంఘికస్సుచరితః పాపం వినాశం గతం 
కామక్రోధమదాదయో విగళితాః కాలాస్సుఖావిషృతః 
జ్ఞానానందమహౌషధిస్సు ఫలితా కైవల్యనాథే సదా 
మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే T 39 


36 శివానందలహరీ 


టీక : రాజావతంసే = చంద్రుడు శిరోభూషణముగాం గలవాండును (రాజగ్రేష్టుడును), 
మాన్యే = సర్వపూజ్యుండును (సర్వసమ్మతుండును) నగు శివుండు (రాజు), మే = నాయొక్క 
మానసపుండరీకనగరే = కమలమువంటి మనస్సనియెడు నగరమందు, కైవల్యనాథే = 
కైవల్యముతోంగూడిన ప్రభువై, స్థితే = ఉండంగా, చతురం(ఘికః = నాలుగు పాదములు 
గలిగిన, ధర్మః = ధర్మము, సుచరితః = సుఖముగా నాచరింపంబడినది. పూనమ్‌ = 
పాపము, వినాశమ్‌ = నాశమును, గతమ్‌ = పొందినది, కామక్రోధమదాదయః = 
కామము (క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ననునవి, విగళితాః = 
తొలంగిపోయినవి, కాలాః = పక్షము మాసము సంవత్సరము మొదలగు కాలములు, 
సుఖావిష్ళృతః = సుఖమును ప్రకటించుచున్నవి. జ్ఞా...ధిః : జ్ఞానానంద = జ్ఞానసాధన 
(గంథబాహుళ్య మనియెడు, మహౌషధిః = సిద్ధిసాధనమయిన యోషథి, సదా = ఎల్లవేళలను, 
సుఫలితా = చక్కంగా ఫలించినది. భవతి = అగుచున్నది. 
ము. శ్రీమన్మానసపుండరీకనగరీ సింహాసనంబున్‌ ద్రిలో 
కీమాన్యుండగు రాజమౌళి యెపుడెక్కెన్‌బాప so SSS 
గామాదుల్‌ నశియించె, ధర్మమును నల్లాళ్ళం బ్రవర్తించె, ని 
ద్యామూల్యంబులు (గంథముల్‌ ప్రబలె సాఖ్యంబిచ్చెంగాలస్టితుల్‌. 
తా : ధార్మికుం డైన రాజు స్వతంత్రాధీశ్వరుండై నగరియందుండి పరిపాలించు చుండగా 
దోషములన్నియుం దొలంగిపోయి భూమి ఫలవంతమై సర్వసమృద్ధ్ది గలిగినట్లు నా 
హృదయపుండరీకమందు పరమేశ్వరుడు మోక్షాధినాథుండై నివశించియుండ నాకు 
కామక్రోధాద్యంతశ్శత్రువర్గము పాపములుం దొలంగిపోయి జ్ఞానధనంబు లనియెడు 
నోషధులు ఫలించి యెల్లవేళలను సుఖంబు సమకూలినది. 
శ్లో; ధీయంత్రేణ వచో ఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై- 
రానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశిదివ్యామృతైః 1 
హృత్మేదారయుతాశ్చ భక్తికలమాస్సాఫల్యమాతన్వతే 
దుర్భిక్షాన్మమ సేవకస్య భగవన్నిశ్వేశ! భీతిః కుతః ॥ 40 
టీక : హే భగవన్‌! = షద్దుణిశ్వర్య సంపన్నుందవైన, హే విశ్వేశ! = ఓ సకలభువనాధిపతీ!, 
ధీయంత్రేణ = బుద్ధియనుమోటతో, వచోఘటేన = వాక్కను బొక్కెనచేత, కవితాకుల్యోప 
కుల్యాక్రమైః = కవిత్వమనియెడు కాలువలు పిల్లకాలువలు మొదలగు వానిగుండా, ఆనీతైః 
= (హృదయమను పొలములోనికి) తేంబడిన, సదాశివస్య = పరమశివునియొక్క చ... 
తైః : చరితాంభోరాశి = చరిత్రలనియెండు సముద్రముయొక్క దివ్యామృతైః = మంచినీళ్ళ 


శివానందలహరీ 37 


చేతను, హృత్మేదారయుతాః = హృదయం బను పొలమునం బుట్టియున్న్క భక్తికలమాః = 
భక్తియను వరిపైరులు, సాఫల్యమ్‌ = పంటను, ఆతన్వతే = విస్తరించుచున్నవి. సేవకస్య 
= నీ సేవకుండనగు, మమ = నాకు, HPS = కజివువలన, ఖీతిః = భయము, కుతః 
= ఎక్కడిది? 
మ. పలుకుంబానఘటించి యీశ్వరకథా పాథోధిదివ్యావుతం 
బలవిజ్ఞానపుటేతమెత్తి కవితోద్యత్సారణీ ధోరణిన్‌ 
Saco జేనికిందోలి బత్తి వరిపంటన్‌ జాల(బండింస న 
వ్వల నీదాసునకేటి కాటకపుటుత్సాతంబు విశ్వేశ్వరా!. 
తా: హే భగవన్‌! విశ్వేశ్వరా! నీచరిత్రం బను మహాసముద్రములోని దివ్యామృతము 
కవిత్వం బనుకాలువలు పిల్లకాలువలు మొదలగువానిగుండ వాక్కను కుండతో నా బుద్ధి 
యను మోటవలన హృదయమను పొలములోనికి (ప్రవహించి భక్తి యను సస్యమును 
ఫవలవంతముంగా జేయుచున్నది. ఇంక నెంత še% వచ్చినను నాకేమి భయము. మీ 
చరిత్రలు తలంచుచు భక్తితో మిమ్మెప్పుడు సేవించు చుందునని భావము. 
Su పాపోత్సాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ! 
స్తోత్రధ్యాననతి ప్రదక్షిణస పర్యాలోకనాకర్ణనే I 
జిహ్వాచిత్తశిరోం ఘ్రిహస్తనయనశ్రో తైరహం ప్రార్థితో 
మామాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ rð వచః ॥ 41 
టీక: హే మృత్యుంజయ! = మృత్యువును జయించిన వాండా!, పాపోత్సాతవిమోచనాయ 
= పాపంబను నుత్సాతమును బాపుటకొఅకును, రుచిరైశ్వర్యాయ = ఇష్టమైన యైశ్వర్యము 
కొబికును, స్తో..నే : స్తోత్ర = (నిన్ను) స్తోత్రముచేయుట, ధ్యాన = (నిన్ను) ధ్యానించుట, 
నతి = (నీకు) నమస్కారము చేయుట, ప్రదక్షిణ = (నీ) ప్రదక్షిణము చేయుట, సపర్యా = 
(నీ పూజసేయుట, ఆలోకన = (నిన్ను చూచుట, ఆకర్ణనే = (నీకథలు) వినుట - వీని 
విషయమై, జి..త్రైః : జిహ్వ = నాలుకచేతను, చిత్త = మనస్సుచేతను, శిరః = శిరస్సుచేతను, 
volv = పాదములచేతను, హస్త = చేతుల చేతను, నయన = కన్నులచేతను, శోతైః = 
చెవులచేతను, అహమ్‌ = నేను, ప్రార్థితః = ప్రార్థింపంబడితిని. మామ్‌ = నన్ను ఆజ్ఞాపయ 
= ఆజ్ఞాపింపుము (అట్లు చేయుమని సెలవిమ్ము), తత్‌ = ఆ స్తోత్రాదికమును గూర్చి, 
మామ్‌ = నన్ను ముహుః = మాటిమాటికి, నిరూపయ = పురికొల్పుము. మే = నాకు, 
అవచః = మూంగతనము, మేవ = కలుగనీయకుము. 
శా. _ధ్యానస్తోత్రనతిప్రదక్షిణసపర్యాలోకనాకర్షన 
శ్రీనొందన్‌ మది నాల్కయున్‌ దలయు నంఘ్రిద్వంద్వమున్‌ గేల్లనుల్‌ 


38 శివానందలహరీ 


వీనుల్‌ నంద్వరపెట్టుచున్నవి యఘాలిన్‌ బాసి యైశ్వర్య సం 
ధాన ప్రాప్తికి మూకభావమిడ కాజ్ఞాపింపు నీదాస్యమున్‌. 
తా: ఓ మృత్యుంజయుండా! పాపములు నశించి యిష్టార్ధము సిద్ధించుటకుగా పరమేశ్చరుని 
స్తుతింపు మని నాలుకయు, ధ్యానింపు మని మనసును, నమస్మరింపుమని శిరస్సును, 
(ప్రదక్షిణము చేయు మని పాదములు, పూజించు మని చేతులును, చూడు మని కన్నులును, 
కథలు విను మని చెవులును, నన్ను గోరుచున్నవి. నీయాజ్ఞ లేనిదే ఆ కోరిక నే నెట్లు 
తీర్చగలుగుదును? నాకాజ్ఞయిచ్చి పలుమా బిట్లు చేయుటకు న న్నలవజపుము. ఇందు 
నాకు మూంగతనము మతిలేమి కుంటితనము (గ్రుడ్డితనము మొదలగునవి రాకుండం 
జూడుము. ప్రతిబంధక మేమియు లేకుండం జింతితార్థ సిద్ధియిసంగుమని తాత్పర్యము. 
శ్లో॥ గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ- 
స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః | 
విద్యా వస్తుసమృద్ధిరిత్యఖిలసామ గ్రీసమేతే సదా 
దుర్గాతిప్రియ! దేవ! మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 
టీక : హే దుర్గాతిప్రియ! = పర్వతదుర్గమందు మిగుల HBAOAS, హే దేవ! = ఓయి 
పరమశివుండా!, పరిఖాపదమ్‌ = అగడ్తకు లక్షణమయిన, గాంభీర్యమ్‌ = గాంభీర్యము 
(లోంతు)ను, ఘనధృతిః = దిట్టమైన ధైర్యము, ప్రాకారః= కోటగోడయును, ఉద్యద్దుణస్తోమః 
= పుట్టుచున్న సద్దుణపుంజము, ఆప్తబలమ్‌ = నమ్మకమైన బలమును, దేహస్థితః = 
శరీరమందున్న ఘనేంద్రియచయః = కన్ను మొదలగు నింద్రియములు, ద్వారాణి 
రాకపోకలకు ద్వారములును, విద్యా = ఈశ్వరుని గురించిన జ్ఞానము, వస్తు సమృద్ధిః = 
పదార్థ సంపత్తియును, ఇతి = ఇట్టి, అఖిలసామగ్రీ సమేతే = దుర్గమునకుం గావలసిన 
పదార్థములన్నియు సమగ్రముగానున్న మామకమనోదుర్లే = నా మనస్సను దుర్గమందు, 
సదా = ఎప్పుడును, నివాసమ్‌ = నివాసము, కురు = చేయుము. 
శా. ఘనగాంభీర్యమగడ్త, మేటిధృతి ప్రాకారంబు, సాధూద్గుణం 
బనుకూలంబు బలంబు, నింద్రియములే ద్వారాళి, నిద్యాది వ 
స్తునికాయంబు ధనంబు, మానుక మనోదుర్గానకున్‌ దాన ని 
త్యనివాసం బొనరింపవచ్చుగద దుర్గాసక్త! భక్షపియా!. 
తా : మిగుల దుర్గమంబగు కైలాసపర్వతమునం OBS నివసించుచున్నయో దేవా! నా 
మనంబు గాంభీర్య మగడ్తగను, ధైర్యము ప్రాకారముగను, ఉదయించు సుగుణంబులు 
బలంబుగను, చక్షురాదీంద్రియములు ద్వారములుగను, పరమశివజ్ఞానము సర్వపదార్థ 
సంపత్తిగను దుర్గలక్షణ సమగ్రంబై యున్నది. దుర్గప్రియుండవుగావున నీవిందు నివసింపుము. 


శివానందలహరీ 39 


su మాగచ్చస్వమితస్తతో గిరిశ! భో! మయ్యేవ వాసం కురు 
స్వామిన్నాదికిరాత! మామకమనఃకాంతారసీమాంతరే । 
వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ- 
PATS మృగయావినోదరుచితా లాభం చ సంప్రాప్సుసి ॥ 48 
టీక : హే ఆదికిరాత! = ఓ యాదికిరాతమూర్తీ!, భో గిరీశ! = ఓ కైలాసవాసా!, 
స్వామిన్‌! = మహాప్రభో!, త్వమ్‌ = నీవు, ఇతస్తతః = ఇటునటు, మాగచ్చః = పోకుము, 
మయ్యేవ = నాయందే, వాసమ్‌ = నివాసమును, కురు = చేయుము, మామక మనః 
కాంతార సీమాంతరే = నా హృదయంబను నరణ్య ప్రాంతమున, మదజుషః = (మమ్మెవ్వరును 
జయింపలేరను) గర్వముతోంగూడిన, మాత్సర్య మోహాదయః = మాత్సర్యము మోహము 
మొదలగు, మృగాః = అడవిమృగములు, బహుశః = అనేకములుగా, వర్తంతే = 
తిరుగుచున్నవి. తాన్‌ = వానిని, హత్వా = చంపి, మృగయావినోదరుచితాలాభం చ = 
వేంటతో కాలముగడపుటయందలి కోరికయొక్క ఫలితమును, సంప్రాప్సుసి = పొందంగలవు. 
మ. ఇదిగో ఆదికిరాత! యేమిటికి నీ వీడాడందారాడ నా 
హృదయారణ్యమునన్‌ జరింపుమిట నిన్నే క్రూరసత్వంబులు 
న్మదజుష్టంబులు హద్దులేక తిరుగున్‌ మాత్సర్యమోహాదులా 
కదుపుంగూలిచి తేలుమయ్య మృగయా కౌతూహలక్రీడలన్‌. 
తా : ఓ ఆదికిరాతమూర్తీ దేవా! నీవెందును బోక నా మనమునందుండుము. నామనంబు 
మహారణ్యంబు. అందు కామక్రోధాదులు క్రూరమృగంబులు మెండుగా నున్నవి. వాని 
వేంటాడి వేటయందలి నీయానందము దీర్చికొందువు. 
su కరలగ్నమృగః కరీంద్రభంగో ఘనశార్జూలవిఖండనో౭_స్తజంతుః I 
ASS విశదాకృతిశ్చ చేతః HT పజ్బముఖో౭ స్త్రి మే కుతోభీః 144 
టీక : కరలగ్నమృగః = చేతనిటికిన మృగముగలవాండును, కరీంద్రభంగః = గజాసురుని 
భంగపజచినవాండును (ఏనుంగులజంపునదియు), ఘనశార్జూలవిఖండనః = ప్రబలుండైన 
వ్యాఘ్రాసురుని ఖండించినవాండును (పెద్దపులులంజంపునదియు), అస్తజంతుః = తనయందు 
లీనమగు ప్రాణికోటిగలవాండును (జంతువులనిరసించునదియు), ASS = పర్వతమందు 
శయనించువాండును, విశదాకృతిః = తెల్లని శరీరకాంతి గలవాండును, పంచముఖః = 
అయిదు ముఖములు గలవాండును, (తెజబువంబడిన ముఖము గలదియు) నగు 
పరమేశ్వరుండను సింహము, మే = నాయొక్కచ, చేతుకుహరే = చిత్తంబను గుహయందు, 
అస్తి = కలదు, మే = నాకు, dz = భయము, కుతః = ఎక్కడిది. 


40 శివానందలహరీ 


గీ. _ హస్తవిన్యస్తమృగము, గజాసుభంగ 

నుస్తజంతువ్రజం, బురు వ్యాఘ్రహరము 

తతగిరీశ పంచముఖంబు ధవళమూర్తి 

హృదయ గుహనుండ నాకు నింకేటి భయము. 
తా : సింహమునకు మృగములు చేత జిక్కుచుండును. పరమేశ్వరుండు మృగమును చేత 
నిరికించుకొనియె. అది వ్యాఘ్రముల ఖండించును. ఈయన వ్యాఘ్రాసురుని ఖండించెను. 
దానింజూచి జంతువులన్నియుం గనపడకుండంబాలిపోవును. ఆయనయందే జంతుజాల 
మంతయు లయించును. ఇరువురకును పర్వతమే వాసస్థలము. శరీరకాంతి తెలుపు, 
పంచముఖత్వ ముభయులకు నున్నది. అట్టి మహాదేవుడు సింహములాగున 
నాచిత్తకుహరమునందు నివసించి యున్నాడు. నాకేభీతియును లేదు. 

Su ఛందశ్శాఖిశిఖాన్వితైర్విజవరైస్సం సేవితే శాశ్వతే 

సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే 1 

చేతఃపక్షిశిఖామణే! త్యజ వృథా సంచారమన్యైరలం 

నిత్యం శంకరపాదపద్మయుగలళీ నీడే విహారం కురు ॥ 45 
టీక : హే చేతఃపక్షిశిఖామణే! = మనస్సనియెడు పక్షిశ్రేష్టమా!, ఛందశ్శాఖిశిఖాన్వితైః = 
వేదములనియెడు వృక్షములయొక్క కొమ్మల చివరలతో (వేదాంతములతో), అన్వితైః = 
సంబంధించిన, ద్విజవరైః = బ్రాహ్మణ ్రేష్ణుల (పక్షి శ్రేష్టముల)చేత, సంసేవితే = ఆశయింపం 
బడినదియు, శాశ్వతే = నిత్యమైనదియు, సౌఖ్యాపాదిని = సుఖము సంపాదించునదియు, 
సుధాసారైః = అమృతరసముగల, ఫలైః = ఫలములతో, BS BAD = సంసార దుఃఖమును 
(ఆకలిని) పోంగొట్టునదియు, AHS = ప్రకాశవంతమైన, శంకరపాదపద్మయుగలీనీదే = 
ఈశ్వరునియొక్క పాదపద్మద్వంద్వమను గూంటియందు, విహారమ్‌ = విహారమును, కురు 
= చేయుము, Ase = ఇతరములతో, అలమ్‌ = చాలును, వృథా = నిష్టలమైన, సంచారమ్‌ 
= సంచారమును, త్యజ = విడువుము. 

శా _చందళశ్చాఖిశిఖాయుత ద్విజవరసా రంబు, నిత్యంబు, స్వ 

చ్చందానందము ఖేదభేదియు, సుధాసారోరుసమ్యక్సలా 

స్పందం, బిందుకలావతంసుని పదాబ్దద్వంద్వమన్‌ గూట నో 

డెందంపుం ద్విజరాజ! నిల్వుమితరోడ్డీనంబు లింకేటికిన్‌. 
తా: ఓ చిత్తపక్షిసత్తమా! ఇటునటు దిరిగి యేల వృథా శ్రమపడియెదవు? పరమేశ్వరుని 
పాదద్వంద్వము చక్కని చిలుక గూండు. దాని కెన్నండును చలనంబు లేదు. అందు చక్కని 
వెలుతురుగలదు. అది మిగుల సౌఖ్యావహము. అమృతఫలము గలిగి దుఃఖనివారకమై 


శివానందలహరీ 41 


యొప్పుచున్నది. అందు విహరించి యానందింపుము. చూడు. అనేక ద్విజసత్తము 
లాయాశాఖల శిఖరంబులకు సంబంధించియుండి దాని నాశ్రయించు చుందురు. నామనస్సు 
పరమశివుని పాదారవిందములను మాత్రము దలంచుచుండుంగాక యని తాత్పర్యము. 
శ్లో ఆకీర్ణే నఖరాజికాంతివిభవైరుద్యత్సుధావైభవై - 
రాధౌతేం పి చ పద్మరాగలలితే హంసవ్రజైరాణ్రితే 1 
నిత్యం భక్తివధూగణెశ్చ రహసి స్వేచ్చావిహారం కురు 
స్థిత్వా మానసరాజహంస! గిరిజానాథాం[ఘిసౌధాంతరే ॥ 46 
టీక : హే మానసరాజహంస! = ఓ మనస్సను రాజహంసమా!, నఖరాజికాంతివిభవైః = 
గోటివరుసలయొక్క కాంత్యతి శయములచేత, ఆకీర్ణే = నిండియున్నదియు, ఉద్యత్సుధావైభవైః 
= దినదినము వృద్ధింబొందుచున్న చంద్రుని యమృతకిరణములు వ్యాపించుటచే (సున్నపు 
పూతలచే), ఆధౌతే = శుభ్రపడినదియు, అపి చ = మటియును, పద్మరాగలలితే = 
పద్మములయొక్క యెజుపువంటి యెజుపుతో నొప్పునదియు (పద్మరాగమణులు చెక్కినదియు), 
హంసదవ్రజైః = హంసమంత్రధ్యానపరుల సమూహములచేత (హంసల గుంపులచేత), 
ఆడ్రితే = సేవింపంబడినదియు నగు, గిరిజానాథాంఘ్రిసౌధాంతరే = పార్వతీపతియొక్క 
పాదంబను మేడలోపల, రహసి = రహస్యమందు, భక్తివధూగణాస్సహ = భక్తియను 
భార్యలతోంగూడ, నిత్యమ్‌ = ఎప్పుడును, స్వేచ్చావిహారమ్‌ = ఇష్టమైన సంచారమును, 
కురు = చేయుము. 
చ. వరనఖరాజిరుకృ్కయ నిభాసితమున్‌ విలసత్సుధారస 
స్పురితము, పద్మరాగరుచిజుష్టము, హంసగణాశితం, బుమా 
వరచరణారవిందనుణిసాధమునందు వసించి భక్తిసుం 
దరతరుణీవిలాసకలనన్‌ గను మానసరాజహంసమా!. 
తా: ఓ నా మానసరాజహంసమా! నీ వాపార్వతీకాంతుని పాదంబను సౌధాంతరాళమునం 
దేకాగ్రముగ భక్తికాంతాసమేతవై స్వేచ్చావిహారము ననుభవించి యానందింపుము. 
ఆపాదసాధము గోళ్ళవరుస మెజుంగు సమృద్ధిగా వెలుంగ నా చంద్రశేఖరుని మస్తకంబున 
నిత్యోదితుండైయుండు చంద్రుని యమృతకిరణప్రసారము సున్నపుబూతగను పద్మములవంటి 
రక్తిమ పద్మరాగముల చెక్కడముగను జెలువొందియున్నదిం మజియు హంస 
(హంసమంత్రము జపించు వారియొక్క హంసములయొక్క సముదాయములచే నిత్యము 
నాశ్రయింపబడుచున్నది. 
Su శంభుధ్యానవసంతసంగిని హృదారామే£. ఘజీర్ణచ్చదా- 
KI భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళశ్రితాః 1 


42 శివానందలహరీ 


దీష్యంతే గుణకోరకా జపవచఃపుష్పాళశ్చ సద్వాసనా 

జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్సలాభ్యున్నతిః I 47 
టీక: శంభుధ్యాన = ఈశ్వరధ్యానంబను, వసంతసంగిని = వసంతర్తువు సంబంధముగల, 
హృదారామే = హృదయంబను పూవులతోంటయందు, ave = రాలిపోయిన, అఘజీర్ణచ్భదాః 
= పాపంబులనునట్టి పండుటాకులును, విలసితాః = శోభమానములైన, DEI Hares sere 
= పుణ్యములనునట్టి చిగురుటాకులను బొందినవియు, గుణకోరకాః = సద్దుణములనునట్టి 
మొగ్గలుగలవియు, జపవచఃపుష్పాః = జపవాక్కులను నట్టి పుష్పములు గలవియు, సద్వాసనాః 
= HBB) సంస్మారములనునట్టి సువాసనలు గలవియు నగు, భక్తిలతాచ్చటాః = భక్తియను 
తీవ జొంపములును, జ్ఞానానందసుధామరందలహరీ = జ్ఞానము, ఆనందము నను 
అమృతమకరందములయొక్క ప్రవాహము; సంవితృలాభ్యున్నతిః = బ్రహ్మజ్ఞానమను 
ఫలాభివృద్ధియును, దీష్యంతే = (ప్రకాశించు చున్నవి. 

శా. QS: పర్లము లెండిరాలి, సుకృతాహీన ప్రవాళంబులన్‌ 

జానై, సద్గుణ జాలకంబు జపవాచానూనమై, మానసో 

ద్యానంబందలి భక్తి వల్లిక శివధ్యానంపు. బేరామనిన్‌ 

జ్ఞానానందసుధామరందలహరీ సంవిత్పలాప్తిన్‌ గనెన్‌. 
తా: దేవా! మీ ధ్యానంబు వసంతకాలముగా సంప్రాప్తమగుటవలన నా హృదయంబను 
పూలతోంటలో పాపములన్నియు పండుటాకులుగా రాలిపోయినవి. పుణ్యములు చిగురు 
టాకులుగా మొలకలెత్తినవి. వానిమీంద సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి. 
నవనవలాడుచు మీ భక్తితీవలు సాగుచున్నవి. అందు జపవచనంబులు పుష్పములుగ 
నుదయించినవి. సత్మర్మసంస్మారములు సువాసన వెదజల్లుచున్నవి. జ్ఞానానందము 
లమృతమకరందములుగాం జాజుచున్నవి. బ్రహ్మజ్ఞానము ఫలంబుగా స్ఫురించు చున్నది. 
ఇట్లు నా హృదయ ముద్యానగుణంబు లన్నియుంగల్లి యొప్పారుచున్నది. కనుకనే 
హృదయారామ మనందగియున్నదని తాత్పర్యము. 

Ei నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశయం 

స్వచ్చం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్టృతమ్‌ 1 

శంభుధ్యానసరోవరం వ్రజ మనోహంసావతంస! స్థిరం 

కిం క్షుద్రాశయపల్వలభ్రమణసంజాతశ్రమం ప్రాప్స్యసి ॥ 48 
టీక : హే మనోహంసావతంస! = ఓ మానసరాజ హంసమా!, ని..యం : నిత్యానంద = 
శాశ్వతానందమను, రస = ఉదకమునకు, ఆలయమ్‌ = ఉనికిపట్టును. సు... యం : 
సుర = దేవతలయొక్కయు, ముని = పరమహంసలయొక్కయు, స్వాంత = హృదయములను, 


శివానందలహరీ 43 


అంబుజాత = పద్మములకు, ఆ(శథ్రయమ్‌ = ఆధారమును, స్వచ్చమ్‌ = నిర్మలమును, 
సద్ద్విజసేవితమ్‌ = యోగ్యులయిన ద్విజుల (రాజహంసల) చేత సేవింపంబడినదియు, 
కలుషహృత్‌ = పాపహరమును, స... So: సద్వాసనా = సత్మర్శ్మవాసనలచేత (సువాసనల 
చేత), BDAY) SAD = ప్రకటింపంబడినదియునగు, So...50 : శంభుధ్యాన = ఈశ్వర 
ధ్యానంబను, సరోవరమ్‌ = మంచి సరస్సును, స్థిరమ్‌ = స్థిరమైన దానిని, వ్రజ = పొందుమా, 
క్షు... మం : క్షుద్రాశయ = vo నాశ్రయించుటయను, పల్వల భ్రమణ = పడియలను 
గులించిన త్రిప్పుటచేత, సంజాత = పుట్టిన, శమమ్‌ = ఆయాసమును, కిమ్‌ = ఏల, 
Sya = పొందెదవు. 

ను. అలంతుల్‌ సేరెడు పల్వలంబులకు నేలాపోయి కీడొంద, న 
స్థలితానంద రసాలయంబు, మునిరాట్స్వాంతాబ్ద మూలంబు దు 
ష్కలుషచ్చేది, సువాసనాఢ్యము, ద్విజస్సారంబు, స్వచ్చంబు శం 
భ్వలఘుధ్యాన సరోవరంబునకు(బొమ్మా యో మనోహంసమా! 

తా: ఓ నా మనోరాజహంసమా! క్షుద్రదేవతల నాశ్రయించుట వల్ల కొన్ని పాపములు 
తొలంగినం దొలంగుగాక. శాశ్వతానందము చేకూరదు. అది కేవలము నీరునిలిచెడు చిన్న 
చిన్న గుంటల కెల్లంబోయి శ్రమజెందుట గాని వేజుకాదు. అట్టి వట్టి యాయాస మెల 
పడియెదవు? శంభుధ్యానము చేయుము. అది మహాసరోవరము. అందు శాశ్వతానందము 
జలముగను, దేవతలు, మునులు మున్నగువారిచిత్తములు కమలములుగను స్థిరముగా 
నిండియుండును. బ్రాహ్మణ క్షత్రియాదులగు పెద్దలెల్లరును హంసాదిపక్షులుగా నిత్యము 
సేవించుచుందురు. అది పాపములెల్లం బాపును. సత్మర్మ సంస్మారమున గాని లభింపదు. 
మంచిమంచి వాసనలను వెదజల్లుచుండును. SHS చెజువులవలె నది యొకప్పుడును 
తజుంగునది కాదు. బహిరంగ సాధనములను విడచి యంతరంగ సాధనము నవలంబింపు 
మని ముఖ్యాభిప్రాయము. 

Su ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా 
స్టైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా I 
ఉచ్చైర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా 
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్మర్మసంవర్థితా u 49 

టీక : ఆ... తా : ఆనందా = (శివభక్తియందలి) ప్రమయను, అమృత = ఉదకముతో, 
పూరితా = నింపంబడినదియు, హ... తా : హర = శివునియొక్క పదాంభోజ = 
పాదపద్మమను, ఆలవాల = పాదునుండి, ఉద్యతా = పుట్టి పెరింగినదియు, ge ఘ్నం : 
RSS = DE స్టైర్యంబను, ఉపఘ్నమ్‌ = ప్రాపును, ఉపేత్య = పొంది, శాఖోపశాఖాన్విత = 


44 శివానందలహరీ 


చిలవలు పలవలచేంగూడుకొనినదియు, ఉచ్చైః = ఉన్నతమైన, మా... do : మానస = 
మనస్సను, కాయమాన = పందిళ్ళయొక్క, పటలీమ్‌ = సమూహమును, ఆక్రమ్య = 
అలముకొని, నిష్మల్మషా = చీడమొదలగువానిచే శిథిలము గాక, సత్మర్మసంవర్థితా = 
పురాకృత పుణ్యకర్మముల (దోహదక్రియల) చేత వృద్ధిబొందింపంబడినదియు నగు, భక్తి 
లతికా = భక్తియనుతీంగ, మే = నాకు, నిత్యాభీష్టఫలప్రదా = శాశ్వతమైన నాయభీష్ట 
ఫలము నిచ్చునది, భవతు = అగుగాక. 

చ. హరచరణాబ్దమన్‌ గుదుటియందు ముదంబువులన్‌ Beo, ని 
బ్బరమగు తాల్మికంబమున'( బ్రాకుచు రెమ్మల(గొమ్మలన్‌ మనో 
హరహృదయంపు. బందిటనునల్లి, సుకర్మలంబెంపుజెంది, యే 
కొణంతయులేని భక్తిలత కూర్చుత నిత్యఫలప్రసాదమున్‌. 

తా: పరమేశ్వరసేవానురక్తి నీరుపోతగను, పరశివచరణకమలము పాదుగను, జిత్తస్థెర్యము 
ప్రాకుండుకంపగను ..... బయలుదేరి చిలవలపలవల నల్లుకొనుచుం గ్రమముగా నున్నతమైన 
నామనస్సనియెడు పందిరి .......... కొని చీడమున్నగు దోషములచే శిథిలము గాకుండనున్న 
యీ భక్తిలతా....కృత పుణ్యకర్మమను దోహదక్రియలచేం బెంపొంది నామనోఖీష్టమగు 
శాశ్వతఫలంబును ఫలించుగాత. 

Su సంధ్యారంభవిజ్బంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్టితం 
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్‌ I 
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిషృుతం 
సేవే శ్రీగిరిమల్లికార్డునమహాలింగం శివాలింగితమ్‌ 11 50 

BS: సం... తం : సంధ్యారంభ = సాయంకాలమందు, విజృంభితమ్‌ = తాండవనృత్యమున 
విజృంభించునట్టియు (పుష్పములు వికసించునదియు), శృ... తం: శ్రుతిశిరస్సానాంతర 
= వేదములకు శిరస్థానములైన యుపనిషత్తులను నితరస్థలమందు (చెవులయీందును, 
తలమీందను), అధిష్టితమ్‌ = బోధ్యముగానున్నదియు (అలంకారముగ నున్నదియు), స... 
మం : సడ్రేమ = డ్రేమతోంగూడిన, భమరా(ర) = (భ్రమరాంబికచేతను (తుమ్మెదల 
చేతను), అభిరామమ్‌ = మనోహరమైనట్టియు, అసకృత్‌ = ఎల్లప్పుడును, సం... తం : 
సద్వాసనా = సాధువులయొక్క భావనచేత (మంచిసువాసనచేత), శోభితమ్‌ = ఒప్పునట్టియు, 
భో... ణం : భోగీంద్ర = వాసుకి (భోగవంతులకు), ఆభరణమ్‌ = భూషణముగాం గలిగినట్టి 
భోగపురుషులకు ఆభరణమయినటువంటి, సమస్తసుమనఃపూజ్యం : సమస్త = సమస్తమయిన, 
సుమనః = దేవతలకు, పూజ్యమ్‌ = పూజచేయతగినటువంటి, సకలమయిన పుష్పముల 
లోపల శ్రెష్టమయినటువంటి, గుణావిష్క్రృతిమ్‌ = సత్త్వగుణ ప్రకాశితమయినట్టి Nowe 


శివానందలహరీ 45 


గుణములచేత ప్రకాశితమయినట్టి, శ్రీగిరిమల్లికార్డునమహాలింగం : శ్రీగిరి = శ్రీశైల 
మందున్నట్టి VITS = మల్లెతీగెలతో గూడుకొన్న మద్దిచెట్టుతో సమానమైనట్టి, 
మహాలింగమ్‌ = సాంబశివుని, సేవే = సేవించుచున్నాను. 
ను. తతసంధ్యోద్ధత మున్నతశ్రుతిశిరస్థానాంతరన్యస్త నుం 
చితరాగభ్రమరాభిరామము, గుణ శ్రీకంబు భోగీడలం 
కృత ముద్యత్సుమనః (8 ప్రపూజ్యము ఏ శివాంగీకార్య ముద్వాసనా 
యతమౌ న న గొల్బెదన్‌. 
తా : పార్వతీదేవిచేత ఆలింగనము చేయబడి సాయంకాలమందు భక్తానుగాహక 
మయినట్టియు పుష్పవికాసమును బొందినట్టియు, అనగా భక్తులను అనుగ్రహించునట్టి 
వేదాంతస్థానములయందున్నట్టియు శిరస్సునందును చెవులయందునున్నట్టి, (ప్రేమతో 
గూడుకొన్న భ్రమరాంబతోడను తుమ్మెదచేతనుకూడుకొన్నట్టి, మాటిమాటికి సత్పురుష 
భావనచేతను మంచివాసనచేతను ప్రకాశించునట్టివాసుకి ఆభరణముగా కలిగినట్టియు 
భోగ పురుషులకు ఆభరణమయినట్టియు సకల దేవతలకు పూజ్యమయినట్టియు సకల 
పుష్పముకు శ్రేష్టమయినట్టి సత్వగుణప్రకాశకమయినట్టియు గంధాది గుణములచేత 
ప్రకాశించునట్టి, శ్రీగిరి మల్లికార్జున మహాలింగమును అనగా మల్లికార్జున అన్నప్పుడు 
మల్లెపుష్పమున్ను అర్థమవుచున్నది గనుక ఆలాగంటి సాంబశివుని సేవించుచున్నానని 
తాత్పర్యము. 
su భృంగీచ్భానటనోత్కటః కరిమదగ్రాహి స్ఫురన్మాధవా- 
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణా DTAS: ı 
సత్పక్షస్సుమనోవనేషు స పునస్సాక్షాన్మదీయే మనో 
TAS భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ॥ 51 
టీక : భృంగీచ్చానటనోత్మటః : భృంగీ = భృంగియను ప్రమథునియొక్క నటన = 
నాట్యమందు, ఉత్కటః = ఇచ్చగలిగినట్టియు, భృంగీ = ఆడతుమ్మెదయొక్క నటన = 
నాట్యమందు, ఉత్మటః = ఆసక్తి గలిగినట్టి, కరిమదగ్రాహి = గజాసురునియొక్క మదమును 
(గ్రహించిన, స్ఫురన్మాధవాహ్లోదః : HSE = ప్రకాశించుచున్న మాధవ = మోహినీరూపమును 
బొందిన విష్ణుదేవునియందు, ఆహ్లాదః = సంతోషము కలిగినట్టియు, ప్రకాశించుచున్న 
వైశాఖమాసమందు సంతోషము గలిగినట్టి, నాదయుతః=ప్రణవనాదముతో కూడుకొన్నట్టీయు 
ప. గూడుకొన్నట్టి, మహాసితవవుః : : Pa ప్పెన తెల్లని శరీరము కలిగినట్టియు, 
గొప్పెన నల్లశరీరము కలిగినట్టియు, పంచేషుణా చ = మన్మథునిచేత, ఆదృతః : న్‌ స్వబాణలక్ష క్ష్య 
భావముచేత నిశ్చయింపబడినట్టియు, ఆదరణచేయబడినటువంటి, సుమనోవనేషు : సుమనః 


46 శివానందలహరీ 


= దేవతలయొక్క, అవనేషు = రక్షణములయందును, సుమనః = పుష్పములయొక్క 
SAS = ఉద్యానాదులయందు, సత్పక్ష = విద్యమానాభిమానము కలిగినట్టియు, చక్షురా- 
దీంద్రియగోచరమయినట్టియు, శ్రీశైలవాసీ = శ్రీశెలమందు వాసముగానున్నట్లి, విభుః = 
ప్రభువైన, భ్రమరాధిపః = భ్రమరాంబికకు పతియైన సాంబశివుండును, భృంగత్రేష్టమును, 
సాక్షాత్‌ = సాక్షాత్మారముగాను, మదీయే = నాసంబంధమైన, మనోరాజీవే = మనఃకమల 
మందు, విహరతామ్‌ = విహరించుగాక. 
శా, భృంగీచ్చానటనోత్కటుం, డురుకరీట్రేంఖన్మదగ్రాహకుం 
డుం, గామాదృతుండున్‌ మహాసితతనుండున్‌, మాధవాహ్లాది స 
తృంగుండున్‌ సుమనోవనప్రియుండు, నాదవ్యక్తి, BoXo 
Soma భమరాధిపుం డలరుచుండున్‌ నా మనోబ్దంబునన్‌. 
తా : భ్రమరాధిపః అన్నందున భ్రమరాంబికాపతియైన సాంబశివుడును, భ్రమరత్రేష్టమును 
నామనఃకమలమందు విహరించుగాక అని అర్థమగుచున్నది కనుక తుమ్మెదయందునుండెడు 
ధర్మములనన్నిటిని సాంబశివునయందు కలుగచేసి స్తోత్రము చేసినాండు. 
Su కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్ధీష్మచ్చిదాకర్మఠం 
విదా సస్యఫలోదయాయ సుమనస్సం సెవ్యమిచ్చాకృతిమ్‌ I 
నృత్యదృక్తమయూరమద్రినిలయం చంచజ్ఞటామండలం 
శంభో! వాంఛతి నీలకంధర! సదా త్వాం మే మనశ్చాతకః ॥ 52 
టీక : హే నీలకంధర! = ఓయి నల్లని కంఠముగలవాడా!, నల్లని యుదకమును ధరించి 
యుండెడి మేఘమా! శంభో! = సుఖకరుడవియినవాండా!, కారుణ్యామృతవర్షిణమ్‌ = 
కరుణారసమనెడి అమృతమును వర్షించునట్టియు, కరుణతో ఉదకమును వర్షించునట్టి, 
ఘనవిపద్దీష్మచ్చిదాకర్మఠం : %5 = గొప్పెన, విపత్‌ = ఆపదలనెడు, గ్రీష్మ = తాపముయొక్క 
ఛిదా = ఛేదించుటయందు, కర్మఠమ్‌ = కర్మశూరుడయినట్టి, ఘన = గొప్పెన, విపత్‌ = 
సస్యాది శోషణ రూపవిపత్తు కలిగిన, గ్రీష్మ = గ్రీష్మబుతువుయొక్క ఛిదా = ఛేదించుట 
యందు, కర్మఠమ్‌ = సమర్థమయినట్టి, విద్యాసస్యఫలోదయాయ : విద్యా = విద్యయనేెడి, 
సస్యఫలోదయాయ : విద్యా = విద్యయనేెడి, సస్య = పయిరుయొక్క ఫలోదయాయ = 
ఫలోదయము కొరకు, సుమనః సంసేవ్యం : సుమనః = దేవతలచేతను పెద్దలచేతను, 
సంసేవ్యమ్‌ = సేవింపదగినట్టియు, సస్యఫలోదయముకొరకు కర్షకులచేత సేవింపదగినట్టి, 
నృత్యదృక్తమయూరమ్‌ = నాట్యము చేయుచు నుండెడు భక్తులను నెమళ్లు కలిగినట్టియు 
నాట్యముచేయుచునుండె మేఘమందు ప్రీతికలిగిన నెమళ్లు కలిగినట్టి, అద్రి నిలయమ్‌ = 
కైలాస పర్వతమందుండునట్టియు పర్వతమందుండునట్టి, చంచజ్జటామండలం : Sods 


శివానందలహరీ 47 


= కదలుచుండెడు జటామండలము కలిగినటువంటియు మెరుపులయొక్క సమూహము 
కలిగినట్టి, త్వామ్‌ = నిన్ను సదా = ఎల్లప్పుడు, మే = నాయొక్క మనశ్చాతకః : మనః = 
మనస్సనెడి, చాతకః = వర్షవిందువులను భక్షించి జీవించెడి పక్షి వాంఛతి = కోరుచున్నది. 
చం. పరుషవిపత్తపాతపమపారదయారసవృష్టిమాన్చుచున్‌ 
బరిణతి(జూపి విద్దియలసంటకు( జారుజటాజటాలుండై 
వరసుమనోగణంబలర, భక్తనుయూరులుగొల్వన Op 
మురసెండు నీలకంధర విభున్‌ మతిచాతకమిచ్చగించెడిన్‌. 
తా : నీలకంధర అన్నందున నల్లనిమెడ కలిగిన సాంబశివునికిన్ని నల్లని యుదకమును 
ధరించిన మేఘమునకును అర్థమయినందున వర్ష బిందువులను పానము చేసి జీవించెడి 
చాతక పక్షినిబోలిన నా మనస్సు మేఘమునందలి ధర్మములు కలిగియున్న నిన్ను కోరుచున్నది 
అని తాత్పర్యము. 
Su అకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతాను- 
గ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే 1 
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా 
వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే ॥ 53 
టీక : ఆకాశేన = ఆకాశముచేతను, శిఖీ = శిఖగలవాండు, అనగా వ్యోమకేశుండైనట్టిన్ని, 
శిఖీ = శిఖండముగలిగినట్టిన్ని సమస్తఫణినాం : సమస్త = సకలమయిన, ఫణినామ్‌ = 
సర్పములకు, నేత్రా = ప్రభువైన వాసుకిచేతను, కలాపీ = భూషణములు కలవాండైనటు 
వంటిన్ని కలాపములు కలిగినటువంటిన్ని నతానుగ్రాహి ప్రణవోపదేశనినదైః = నతానుగ్రాహి 
= నములను అనుగ్రహించెడి, ప్రణవ+ఉపదేశ = ఓంకారముయొక్క నినదైః = 
ధ్వనులచేతను, కేకి = కేకాధ్వనులు కలిగినట్టిన్ని, శ్యామామ్‌ = నల్లనయినటువంటిన్ని, 
శైలసముద్భవామ్‌ = పర్వతమందుంబుట్టినటువంటి పార్వతినిన్ని ఘనరుచిమ్‌ = 
మేఘకాంతినిన్ని దృష్ట్వా = చూచి, నటంతమ్‌ = నాట్యముచేయుచున్నట్టిన్ని, వేదాంతోపవనే 
: వేదాంత = ఉపనిషత్తులనెడి, ఉపవనే = (క్రీడావనమందు, విహారరసికం : విహార = 
విహరించుటయందు, రసికమ్‌ = పరవశుండయినట్టి, తమ్‌ = ఆ, నీలకంఠమ్‌ = నల్లని 
కంఠము కలిగినట్టి, సాంబశివుండను నెమలిని, ముదా = సంతోషముతో, అహమ్‌ = 
నేను, భజే = సేవించుచున్నాను. 
చ. అనఘకలాపియై ఫణికులాధిపుచే, శిఖియై నభంబుచే, 
వినతజనావనప్రణవ విస్తరబోధనచేత( గేకియె, 


48 శివానందలహరీ 


ఘనరుచి శ్యామ నద్రిజను గాంచి నటించెడు నీలకంఠు(బా 
మినుకులతోంటలోందిరుగు మేటిరసజ్ఞు భజింతునిచ్చలున్‌. 
తా: అనగా నీలకంఠం అన్నందున నెమలియందుంగలిగియుండెడు యావద్ధర్మములును 
సాంబశివునియందుం6 గలిగియున్నవిగాన నట్టి సాంబశివుని మిక్కిలి సంతోషము చేత 
నేను సర్వదా సేవించుచున్నానని తాత్సర్యము. 

su సంధ్యాఘర్మదినాత్యయోహరికరాఘాతప్రభూతానక- 
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటాచంచలా i 
భక్తానాం పరితోషబాప్పవితతిర్వ్భృష్టిర్మయూరీ శివా 
యస్మిన్నుజలతాందడవం విజయతే తం నీలకంఠం భజే ıı 54 

టీక : సంధ్యాఘర్మమదినాత్యయః : సంధ్యా = సాయంకాలసమయమనెడి, ఘర్మదినాత్యయః 
: PHT = గ్రీష్మర్తుదివసములందు, అత్యయః = అతిక్రమించునటువంటిన్ని, 
మేఘప్రాదుర్భావ కాలముగాను, అనగాం దొలుకటిగాను, హరికరాఘాతప్రభూతానకధ్వానః 
: హరి = విష్ణువుయొక్క కరా = హస్తములచేత, ఆఘాత = వాయింపంబడుటచేత, 
ప్రభూత = పుట్టిన, ఆనక = ఆనకమను వాద్యవిశేషముయొక్క ధ్వానః = ధ్వని, వారిదగర్జితం 
: వారిద = మేఘముయొక్క గర్జితమ్‌ = ఉరుముగా, దివిషదామ్‌ = దేవతలయొక్క 
దృష్టిచ్చటాచంచలా : దృష్టి = చూపులయొక్క Her = సమూహము, చంచలా = 
మెరుపుతీంగెగాను, భక్తానామ్‌ = భక్తులయొక్క పరితోషబాప్పవితతిః : పరితోషబాప్ప 
ఆనందాశ్రువులయొక్క వితతిః = సమూహము, వృష్టిః = ఎడతెగనివానగాను, శివా = 
పార్వతీదేవి, మయూరీ = ఆడునెమలిగాను, యస్మిన్‌ = ఏ నీలకంఠునియందు, ఉజ్జ్వల 
తాండవం : ఉజ్జ్వల = ప్రకాశించుచున్న తాండవమ్‌ = నాట్యము, విజయతే = సర్వోత్మృష్టము 
ను బొందుచున్నదో, తమ్‌ = ఆ నీలకంఠుని, భజే = సేవించుచున్నాను. 

చ. అల గోవిందు వృదంగపుంధ్వనియె గర్జారంభమై వేల్పుట 
య్యలచూపుం గములే మెటుంగులయి భక్తానందబాప్పంపు సో 
నలజాల్వానగ సంజన్‌ దొలుకరిన్‌ గౌరీమయూరీమనం 
బలరన్‌ దాండవమాండు నీలగళు నాట్యానర్గళున్‌ గొల్బెదన్‌. 

తా: సాయంకాలసమయము తొలుకరి గాను, విష్ణువు వాయించు మృదంగధ్వని 
ఉరుముగాను, దేవతలచూపులు మెరుపులుగాను, భక్తులయొక్క ఆనందాశుసమూహము 
వర్షముగాను, పార్వతీదేవి ఆడునెమలిగాను, ఏ నీలకంఠరునియందు ఉజ్జ్వలతాండవము 
ప్రకాశించుచున్నదో ఆ నీలకంఠు సేవించుచున్నానని తాత్పర్యము. 


శివానందలహరీ 49 


Si ఆద్యాయామితతేజసే (శుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే 
విద్యానందమయాత్తనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే I 
ధ్యేయాయాభిలయోగిభిస్సు రగణైర్లేయాయ మాయావినే 
సమ్యక్తాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే 11 55 

టీక : ఆద్యాయ = జగదుత్పత్తికింబూర్వమున్నటువంటి, అమితతేజసే : అమిత = 
అపరిమితమైనట్టి, తేజసే = జ్యోతిఃస్పరూపుండైన, శ్రుతిపదైః = వేదవాక్యములచేత, వేద్యాయ 
= తెలిసికోదగిన, సాధ్యాయ = భక్తానుగ్రహార్థము ప్రతిష్టింపంబడ్డ, విద్యానందమయాత్మనే 
= చిదానందాభిన్న స్వరూపము కలిగినట్టి, త్రిజగతః = త్రిలోకములయొక్క సంరక్షణోద్యోగినే 
: సంరక్షణ = రక్షించుటయొక్క ఉద్యోగినే = ఉద్యోగము కలిగినటువంటి, అఖిలయోగిభిః 
: అఖిల = సమస్తమయిన, Grads = యోగీశ్వరులచేత, ధ్యేయాయ = ధ్యానం చేయం 
దగినట్టి, సురగణైః = దేవసమూహములచేతను, గేయాయ = గానం చేయందగినట్టి, 
మాయావినే = మాయాశక్తిని కలిగినట్టి, సమ్యక్తాండవసంభ్రమాయ : సమ్యక్‌ = లెస్సగా, 
తాండవమ్‌ = నర్తనమందు, సంభ్రమాయ = త్వరకలిగినట్టి, జటినే = మునివేషధారి 
అయిన, సేయమ్‌ = ఆ యీ, శంభవే = ఈశ్వరుని కొరకు, నతిః = నమస్కారము. 

సీ. ప్రకృతికి మించియ వ్వల వెలింగెడు వాని 

నమితతేజోమూర్తి యైనవాని 
తొలిపల్కుగములచే( దెలయంగ(6దగువాని 
Sor Gos సాధ్యు డైనవాని 
మహితవిద్యానంద మయమూర్తియగువాని 
నఖిలలోకములులేలు నట్టివాని 
మౌనీశ్వరులచేత ధ్యానింప(దగువాని 
జేజేకొలంబు భూ షించువాని 

గీ. అప్రమేయు నమేయనూ యావిహారి 
తాండవారంభసం భమో ద్దండు(డైన 
మొదలిజడదారి. బ్రమథుల మొదలియారి 
అఘవిదారి. దలంచి జో హారులిడుదు. 

తా: అనగా జగత్తునకుంబూర్వమున నున్నట్టియు, మహాజ్యోతిఃస్వరూపుండైనట్టియు 
వేదవాక్యములచేం దెలియందగినట్టియు, భక్తాను(గహార్థము ప్రతిష్టింపంబడినట్టియు, 
సదానందస్వరూపము కలిగినట్టియు, మూండులోకములను సంరక్షించెడు ఉద్యోగము 
కలిగినట్టియు, సమస్తయోగీశ్వరులచేతను ధ్యానము చేయతగినట్టియు, దేవతలచేత గానము 


50 శివానందలహరీ 


చేయతగినట్టియు, మాయాశక్తియుక్తుడైనట్టియు, లెస్సగా సాయంకాలము తాండవము 
చేయుటయందు త్వరకలిగినట్టియు, మునివేషధారి అయినట్టియు, సుఖకరుడయిన ఆ 
యీశ్వరునికొరకు నమస్మారము అని తాత్పర్యము. 

Su నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయినీశ్రేయసే 
సత్యాయాదికుటుంబినే మునిమనః ప్రత్యక్షచిన్నూర్తయే I 
మాయాసృష్టజగత్రయాయ సకలామ్నాయాంతసంచారిణే 
సాయం తాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్ళంభవే n 56 

టీక : నిత్యాయ = నిత్యుండైనటువంటి, త్రిగుణాత్మనే = సత్త్వరజస్తమోగుణములు, 
శరీరములుగాం గలిగినటువంటి, అనగా (బ్రహ్మవిష్ణుమ హేశ్వరరూపుండయినటువంటి, 
పురజితే = స్టూలసూక్ష్మకారణరూపములను జయించినటువంటి, లేక త్రిపురములను 
జయించినటువంటి, కాత్యాయనీశ్రేయసే : కాత్యాయనీ = పార్వతీదేవియొక్క శ్రేయసే = 
తపఃఫలస్వరూపుడయినటువంటి, సత్యాయ = కాలత్రయాబాధ్యసత్యస్వరూపుందైనటువంటి, 
ఆదికుటుంబినే = ప్రాథమిక సంసారి అయినటువంటి, మునిమనఃప్రత్యక్షచిన్మూర్తయే : 
ముని = మునీశ్వరులయొక్క మనః = మనస్సులకు, ప్రత్యక్ష = గోచరమయిన, చిన్మూర్తయే 
= చిత్వ్వరూపుండయినటువంటి, మాయాసృష్టజగత్రయాయ : మాయా = మాయచేత, 
సృష్ట = సృజింపంబడ్డట్టీ, జగత్రయాయ = త్రిలోకములు కలిగినటువంటి, సకలామ్నాయాంత 
సంచారిణే : సకల = సమస్తమయిన, ఆమ్నాయాంత = వేదాంతములయందు, సంచారిణే 
= సంచరించునట్టి, సాయమ్‌ = సాయంకాలమందు, తాండవసంభ్రమాయ : తాండవ = 
నాట్యమందు, సంభ్రమాయ = త్వరకలిగినట్టి, శంభవే = ఈశ్వరుని కొరకు, సేయమ్‌ = 
ఆ యీ, నతిః= నమస్మారము. 

మ. Jac% న్నిత్యు, గుణత్రయాత్ము6 బురహంతన్‌ బార్వతీసత్తనః 
ఫలమున్‌, బ్రాక్తనపుంగుటుంబిని, మునిః ప్రత్యక్షచిన్మూర్తి ని 
Hoo, మాయాపరికల్పితాఖిలజగజ్ఞాలున్‌, ద్రయీవేద్యు, ని 
స్తులసాయంనటనోద్భటున్‌ జటి, మహేశున్‌ దీనచింతామణిన్‌. 

తా: అనగా నిత్యుండును సత్త్వరజస్తమోగుణస్వరూపుండును, స్టూలసూక్ష్మకారణ 
స్వరూపములయిన త్రిపురములను జయించినవాండును, పార్వతీతపఃఫలస్వరూపుండును, 
కాలత్రయాబాధ్యసత్యస్వరూపుండును, ప్రథమసంసారియు, మునీశ్వరులయొక్క మనస్సులకు 
గోచరమగుచిత్ప్వరూపుండును మాయచేత సృజింపంబడ్డ మూండులోకములు కలిగిన 
వాండును, వేదాంతములయందు సంచరించువాండును సాయంకాలనర్తనమందు 
వ్యగ్రుండును అయిన సాంబమూర్తి కొరకు నమస్మరించుచున్నాను అని తాత్పర్యము. 


శివానందలహరీ 51 


su నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా 
వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో! । 
మజ్ఞన్మాంతరపుణ్యపాకబలతస్వం శర్వ! సర్వాంతర- 
స్తిష్టస్యేవ హి తేన వా పశుపతే! తే రక్షణీయో౭ dys ॥ 57 
టీక : నిత్యమ్‌ = ఎల్లప్పుడు, స్వోదరపోషణాయ : స్వ = స్వకీయమైన, ఉదర = కుక్షియొక్క 
పోషణాయ = పోషణకొరకు, విత్తాశయా = ధనవాంఛచేతను, సకలాన్‌ = సకలమైన 
వారలను, ఉద్దిశ్య = ఉద్దేశించి, వ్యర్థమ్‌ = నిష్ప్రయోజనమయిన, పర్యటనమ్‌ = తిరుగుటను, 
కరోమి = చేయుచున్నాను, హే విభో! = సర్వవ్యాపకుండవైన ఓ యీశ్వరుండా, భవతః = 
నీయొక్క సేవామ్‌ = భజనమును, న జానే = గురుతెజుంగను, హే పశుపతే! = ఓ 
(బ్రహ్మాది సమస్తజీవులకును ప్రభువైన యీశ్వరుండా!, యస్మాత్‌ కారణాత్‌ = ఏ కారణము 
వల్ల, మజ్జన్మాంతరపుణ్యపాకబలతః : మత్‌ = నా యొక్క జన్మాంతర = అన్యజన్మముల 
యందలి, పుణ్య = సుకృతములయొక్క పాకబలతః = పరిపక్వబలమువలనను, హే 
శర్వ! = ఓయి యీశ్వరుండా!, సర్వాంతరః : సర్వ = సమస్తమైన, అన్నమయాదికోశముల 
వల్లను, అంతరః = సూక్ష్మరూపుండవై, తిస్టస్యేవ = ఉన్నావో, తేన = ఆ హేతువుచేతను, 
అహమ్‌ = నేను, రక్షణీయః = రక్షింపందగినవాందను, అస్మి = అగుచున్నాను. 
మ. అకటా! నిత్యము పొట్టనింపుకొన విత్తాశన్‌ సదా కొంపకొం 
సకు నల్లాడుదుగాని నీచరణసేవం జేయ; మతూర్వజ 
న్మకృతంబౌ సుకృతంబుచేత సకలాంతర్యామివౌ నీవు, మా 
నక నాయందును లేకపోవిళ ననంతా! నన్ను బ్రోవందగున్‌. 
తా: ఓయి పశుపతే! నీకు రక్షించుటకు యోగ్యుడైన arc’ నగుచున్నాను గాన, నన్ను 
రక్షించవలయునని ముఖ్య తాత్పర్యము. 
su ఏకో వారిజబాంధవః క్షితినభోవ్యాప్తం తమోమండలం 
భీత్వా లోచనగోచరో౭ పి భవతి త్వం కోటిసూర్యప్రభః I 
వేద్యః So న భవస్యహో! ఘనతరం కీదృగ్భవేన్మత్తమ- 
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే! సాక్షాత్రసన్నో భవ ॥ 58 
టీక : హే పశుపతే! = ఓయి సాంబశివుండా!, వారిజబాంధవః = పద్మబాంధవుండైన 
సూర్యుండు, ఏకస్సన్‌ = ఒక్కండే, క్రితినభోవ్యాప్తమ్‌ : క్రితి = భూమియందును, నభః = 
ఆకాశమందు, వ్యాప్తమ్‌ = వ్యాపించియున్న, తమోమండలమ్‌ = అంధకార సమూహమును, 
భిత్వా = భేధించి, లోచనగోచరో8_పి : లోచన = నేత్రములకు, MSS eH = అగపడు 


52 శివానందలహరీ 


చుండువాండును, భవతి = అవుచున్నాండు, త్వం తు = నీవైతే, కోటిసూర్య ప్రభః : కోటిసూర్య 
= అపరిమితులైన సూర్యులయొక్క ప్రభః = కాంతివంటి కాంతిగలిగినవాందవై, Seige = 
తెలిసికొనదంగినవాండవు, కిన్న భవసి = యేమిటికి కావు, అహో! = ఆశ్చర్యము, 
ఘనతరమ్‌ = మిక్కిలి దట్టమైనటువంటి, మత్తమః : మత్‌ = నాయొక్క తమః = అజ్ఞానమును, 
85 = యెంతమాత్రము, భవేత్‌ = అగును, తత్తస్మాత్‌ = ఆకారణమువలన, సర్వమ్‌ = 
సమస్తమయిన అంధకారమును, వ్యపనీయ = పోగొట్టి, సాక్షాత్‌ = ప్రత్యక్షముగాను, ప్రసన్నశ్చ 
= అనుగ్రాహకుండవు, భవ = కమ్ము. 
మ. అరుణుండొక్కండె భూనభోంతరతమోహంకారమున్‌ SPI) గో 

చరు(డౌదృషికి, నీవు కోట్యరుణభాస్వత్కాంతివై యెందు నె 

వ్వరికిం గన్సడవేమి చిత్రమిది? మాన్సన్‌ భారమామత్తమ 

స్స్రురణంబున్‌ గరుణన్‌ వహింపుమి(క, శంభూ! సుప్రసన్నత్వమున్‌. 
తా: ఒక సూర్యుండే సకలజనులకు ప్రత్యక్షమగుచున్న వాండవుచు భూమ్యంతరిక్ష 
వ్యాపియయిన అంధకారమును పోగొట్టుచున్నాండు, నీవు కోటిసూర్యసమాన తేజస్ముంండ 
వైనను అప్రత్యక్షుండవై మనస్సును భేదించకయున్నావు గానయిది చిత్రము ఆశ్చర్యము 
అందువలన నీవు ప్రత్యక్షుండవయి పాపములను నశింపంజేయుమా యని ముఖ్యతాత్సర్యము. 

Si హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః 

కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా I 

చేతో వాంఛతి మామకం పశుపతే! చిన్మార్గమృగ్యం విభో! 

గాౌరీనాథ! భవత్సదాబ్దయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్‌ ॥ 59 
టీక : హే పశుపతే! = ఓయి సకలభూతములకును అధిపతివైనవాండా, హే గౌరీనాథ! = 
ఓయి పార్వతీమనోహరుండవయిన ఈశ్వరుండా, హంసః = హంసము, పద్మవనమ్‌ = 
కమలషండమును, యథా = ఏ ప్రకారముగా, సమిచ్చతి = ఇచ్చగించుచున్నదో, చాతకః 
= చాతకపక్ష్మి నీలాంబుదమ్‌ = వార్షికమేఘమును, యథా = ఏ ప్రకారము, వాంఛతి = 
యిచ్చయించుచున్నదో, కోకః = చక్రవాకపక్షి కోకనదప్రియమ్‌ = సూర్యుని, యథా = ఏ 
ప్రకారము, వాంఛతి = యిచ్చయించుచున్నదో, చకోరః = చంద్రకిరణపాయియయిన 
చకోరపక్షి ప్రతిదినమ్‌ = ప్రత్యహమును, చంద్రమ్‌ = చంద్రుని, యథా = ఏ ప్రకారముగాను, 
సమిచ్చతి = యిచ్చయించుచున్నదో, తథా = ఆ ప్రకారముగాను, మామక = నాసంబంధమైన, 
చేతః = చిత్తము, చిన్మార్గమృగ్యమ్‌ : చిన్మార్గ = ఉపనిషన్మార్గములయందు, మృగ్యమ్‌ = 
వెదకందగినటువంటి, కైవల్యసౌఖ్యప్రదమ్‌ : కైవల్య = కేవలనిర్లుణబ్రహ్మభావమనెడి, సౌఖ్య 


శివానందలహరీ 53 


= సుఖమును, ప్రదమ్‌ = యిచ్చుచునుండెడి, భవత్పదాబ్దయుగళమ్‌ : భవత్‌ = నీయొక్క 
Sarg = పాదకమలములయొక్క యుగళమ్‌ = ద్వంద్వమును, వాంఛతి = అభిలషించు 
చున్నది. 
చ. నిరతము వానకోయిల వినీలపయోధరమున్‌ మరాళ మం 

బురుహననంబు, జక్కన నభోమణి, వెన్నెలపుల్లు యామినీ 

శ్వరు వలె, నామనం బుపనిషత్రృతిపాద్యము, ముక్తిసంప్కియా 

కరమగు నీ పదాంబుజయుగంబె తలంచు; నుమామహేశ్వరా!. 
తా: అనగా ఓయి సకల భూతములకును అధిపతివైన గౌరీనాథుండా! హంసము 
పద్మవనమును, చాతకము వార్షిక మేఘమును, చక్రవాకము సూర్యుని, చకోరపక్షి చంద్రుని 
ఏరీతి నభిలషించుచున్నవో ఆ ప్రకారము నాయొక్క చిత్తము ఉపనిషన్నార్మములయందు 
వెదకందగిన కేవల నిర్గుణబ్రహ్మభావమనెడి సుఖమిచ్చుచున్న నీపాదకమలద్వంద్వమును 
గోరుచున్నదని తాత్పర్యము. 

su రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్ళాయాం తరోర్వృష్టితో 

భీతస్స్వస్థగృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్‌ I 

దీపం సంతమసాకులశ్చ శిఖీనం శీతావృతస్త్వం తథా 

చేతస్సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్‌ 11 60 
టీక : హే చేతః! = ఓ మానసమా!, తోయహృతః = ఉదకవేగముచేత, ఆకర్షింపంబడ్డ 
పురుషుండు, రోధః = తీరమును, యథా = ఏ ప్రకారమో, పథికః = త్రోవనడిచెడువాండు, 
శమేణ = మార్గశ్రమచెత, తరోః = వృక్షముయొక్క ఛాయామ్‌ = నీడను, యథా = ఏ 
ప్రకారమో, వృష్టితః = వర్షమువలన, భీతః = భయపడినవాండు, స్వస్థగృహమ్‌ = సుఖముగా 
ఉండతగిన యింటిని, యథా = ఏ ప్రకారముగానో, అతిథిః = అభ్యాగతపురుషుండు, 
గృహస్థమ్‌ = గార్హస్థ్రధర్మయుక్తుండయిన సంసారిని, యథా = ఏ ప్రకారముగానో, దీనః 
= దరిద్రుండు, ధార్మికమ్‌ = దాత అయిన ప్రభువును, యథా = ఏ ప్రకారము గానో, 
సంతమసాకులః = గాడాంధకార పీడిత పురుషుండు, దీపమ్‌ = దీపమును, యథా = ఏ 
ప్రకారముగానో, శీతావృతః : శీత = చలిచేత, ఆవృతః = వ్యాపించబడ్డ పురుషుండు, 
BOSD = అగ్నిహోటత్రుని, యథా = ఏ ప్రకారముగానో, తథా = ఆ ప్రకారముగాను, 
త్వమ్‌ = నీవు, సర్వభయాపహమ్‌ = సకల భయములను పోగొట్టి, సుఖకరమ్‌ = సుఖము 
చేయుచున్న, శంభోః = సాంబశివునియొక్క పదాంభోరుహమ్‌ = పాదకమలమును, వ్రజ 
= పొందుమా. 


54 శివానందలహరీ 


చ. వడంబడునాండు నీడయు6 బవాహమునన్‌ బడ నొడ్డు, సెంజడిన్‌ 
దడియ గృహంబు, సేదవడ దాత, చలిన్‌ సెగ, చిమ్మచీంగటిన్‌ 
బడలిన దివ్వె( గోరందగు భాతి, భవార్తిదొలంగి సౌఖ్యముం 
బడయ(దలంచి తేని మనమా! హరపాదములాశ్రయింపుమా. 

తా: ఓ మానసమా! ఉదకవేగముచేత ఆకర్షింపంబడ్డ పురుషుడు దరిని, (తోవనడుచువాండు 
చెట్టునీడను, వర్షమువల్ల భయపడ్డ పురుషుడు స్వస్థముగా నుండెడు గృహమును, అభ్యాగత 
పురుషుడు గృహస్టుండును, దరిద్రుండు దాతను, అంధకారపీడితుందయినపురుషుండు 
దీపమును, చలిచేత వ్యాపింపబడ్డవాండు అగ్నిని, ఏ ప్రకారము పొందునో ఆ ప్రకారముగాను 
నీవు ఆ సాంబశివునియొక్క పాదపద్మములను పొందుమా యని తాత్పర్యము. 

శ్లో అంకోలం నిజబీజసంతతిరయస్మాంతోపలం సూచికా 
సాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్వల్లభమ్‌ 1 
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం 
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే ॥ 61 

టీక : నిజబీజసంతతిః నిజ = స్వకీయమైన, da = విత్తనములయొక్క సంతతిః = 
సమూహము, అంకోలమ్‌ = ఊడుగవృక్షమును, యథా = ఏ ప్రకారమో, సూచికా = 
సూది, అయస్మాంతోపలమ్‌ = సూదంటురాతిని, యథా = ఏ ప్రకారమో, సాధ్వీ = 
పతివ్రతా స్త్రీ, నైజవిభుమ్‌ = స్వభర్తను, యథా = ఏ ప్రకారమో, స్వయమ్‌ = తానుగా, 
లతా = తీంగె, క్రితిరుహమ్‌ = వృక్షమును, యథా = ఏ ప్రకారమో, సింధుః = నది, 
సరిద్వల్లభమ్‌ = సముద్రుని, యథా = ఏ ప్రకారమో, ఇహ = దీనియందు, ప్రాప్నోతి = 
పొందుచున్నదో, చేతోవృత్తిః : చేతః = మనస్సుయొక్క వృత్తిః = వ్యాపారము, పశుపతేః = 
మహాదేవునియొక్క పాదారవిందద్వయమ్‌ = చరణకమలయుగళమును, సదా=ఎల్లప్పుడును, 
తథా = ఆ ప్రకారముగాను, ఉపేత్య = పొంది, BYBS యత్‌ = ఉంచున్నదనెడిది ఏది 
గలదో, సా = అది, భక్తిః = భక్తి అని, ఉచ్యతే = చెప్పబడుచున్నది. 

మ. సతి యాత్మీయపతిన్‌, లతావితతి వృక్షం, బాత్మబీజంపు సం 
తతి యంకోలము, నేళ్లపాంపతిని, వెంటన్‌ సూది సూదంటురా 
సతమెబ్బంగి( బెనంగు6 దావకపదాబ్దాతంబులందున్‌ మనో 
గతి యబ్బంగింబెనంగి యుండుటదియేకా భక్తి భక్తప్రియా!. 

తా: స్వకీయ బీజ సమూహము ఊడుగచెట్టును, సూది సూదంటురాతిని, పతివ్రతా స్తీ 
నిజపురుషుని, తీగె వృక్షమును, నది సముద్రమును, ఎట్లు పొందియుండునో అట్లు చేతో 


శివానందలహరీ 39 


వృత్తియు శ్రీమహాదేవునియొక్క చరణకమలయుగళమును ఎల్లప్పుడును పొందియుండుటయే 
అచంచలమైన భక్తి అని చెప్పంబడుచున్నదని తాత్పర్యము. 
su ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్శాదనం 
వాచాశంఖముఖే స్థితెశ్చ జరఠరాపూర్తిం చరిత్రామృతైః 
రు ద్రాకైర్భసితేన దేవ! వపుషో రక్షాం భవద్భావనా- 
పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥ 62 
టీక : హే దేవ! = ఓయి మహాదేవుండా!, తవ = నీయొక్క భక్తిజననీ : భక్తి = భక్తియనియెడు, 
జననీ = తల్లి, భక్తార్భకమ్‌ = భక్తుడనియెడు చిన్నవానిని, ఆనందాశ్రుభిః = సంతోష 
బాష్రజలములచేతను, పులకమ్‌ = గగుర్పాటు కలవానిగాను, ఆతనోతి = విస్తరింపజేయు 
చున్నది, నైర్మల్యతః = భక్తశిశునీష్టమైననిర్మలభావమువల్లనుండి, ఛాదనమ్‌ =కప్పు వస్త్రమును, 
ఆతనోతి = విస్తరింపంజేయుచున్నది, వాచా శంఖముఖస్థితైః : వాచా = వాక్కనెడు, శంఖ 
= శంఖముయొక్క, ముఖస్థితైః = ముఖమందున్నట్టీ, చరిత్రామృతైః : చరిత్ర = 
చరిత్రలనియెడి, అమృతైః = పాలచేతను, జఠరాపూర్తిం : జఠర = ఉదరముయొక్క 
SPOS = నిండించుటను, ఆతనోతి = విస్తరింపజేయుచున్నది, రుద్రాక్షై = రు ద్రాక్షలచేతను, 
భసితేన = భస్మముచేతను, వపుషః = శరీరముయొక్క రక్షామ్‌ = రక్షను, ఆతనోతి = 
విస్తరింపంజేయుచున్నది, భవద్భావనాపర్యంకే : భవత్‌ = నీయొక్క భావనా = 
తలంచుటయను, పర్యంకే = మంచమందు, వినివేశ్య = ఉంచి, రక్షతి = రక్షించుచున్నది. 
8, పులకలువారనామూల మానందాశ్రు 
పూరంబులను లాల. బోసి పోసి 
కలుషంబులేని విజ్ఞానంబువలని మే 
లలిమంపుటబొత్తులC ord) తార్చి 
మొలక పల్కులగిన్ని యలతోడ నీకథా 
పీయూషమున నుగ్గు. బెట్టి పెట్టి 
కలయరిష్టములెల్ల. Soci రు(్రాక్షలన్‌ 
బూదులన్‌ రక్షలు BA) Bray 
గీ. అవిరతధ్యానమనెడు నుయ్యాలనునిచి 
హాయిగా జోలపాడుచు నరసి యరసి 
యేటంబెంచెడువానిని? బూటంబెంచు 
భక్తుండును పిల్లవాని సద్భక్తిజనని. 


56 శివానందలహరీ 


తా: అనగా ఓయి మహాదేవుండా నీ భక్తి అనెడు తల్లి భక్తుండను అర్భకుని ఆనందాడ్రు 
వులచేత గగుర్పాటుగలవాని గాను, నిర్మలభావమువల్ల వస్త్రము కప్పుకొన్నవానిగాను, 
PHS శంఖముచేత నీ చరిత్రములనెడు పాలుత్రాగినవానిగాను, రుద్రాక్ష విభూతుల 
చేత రక్షచేయంబడినవానిగాను 29:9 ధ్యానమనెండు మంచమందు పవ్వళింపంజేసి 
రక్షించుచున్నదని తాత్పర్యము. 
su మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే 
గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభి షేచాయతే I 
కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే 
భక్తిః కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే ॥ 63 
టీక : పశుపతేః = శివుని సంబంధమైన, అంగస్య = అవయవమునకు, మార్గావర్తిత 
పాదుకా : మార్గ = మార్గములయందు, ఆవర్తిత = అనుభూతమైనట్టి, పాదుకా = HY, 
కూర్చాయతే = భ్రూమధ్యస్థానమువలె ఆచరించుచున్నది, వురరిపోః = త్రిపురశత్రువైన 
ఈశ్వరసంబంధమైన, అంగన్య = శరీరమునకు, గండూషాంబు = పుక్కిలించిన 
యుదకముయొక్క, నిషేచనమ్‌ = తడుపుట, దివ్యాభిషేచాయతే = దివ్యాభిషేకమువలెనే 
ఆచరించుచున్నది, కించిద్భక్షితమాంసశేషకబళం : కించిత్‌ = కొంచెము, భక్షిత = 
భక్షింపబడిన, మాంస = మాంసముయొక్క శేష = మిగిలినట్టి, కబళమ్‌ = కబళము, 
నవ్యోపహారాయతే : నవ్య = నూతనమయినట్టి, ఉపహారాయతే = నైవేద్య ద్రవ్యము వలెనే 
ఆచరించుచున్నది, వనచరః = బోయవాండు, భక్తావతంసాయతే = భక్తశ్రేష్టుండువలెనే 
ఆచరించుచున్నాండు, భక్తిః = భక్తి, కిమ్‌ = ఏమి , న కరోతి = చేయదు, అహో! = 
ఆశ్చర్యము. 
చ. పలుమటు దారిద్రొక్క(బడు పాదుకశూలికి(గూర్చ, పుక్కిటన్‌ 
జెలగాడు NOOO కభిషేకజలం బరదిన్న నీచపుం 
బలలలనం బుమాపతికి( బారణ కాన జరించుబోయ J 
కులకు వలంతియయ్యె' దుదకున్‌ దృఢభక్తికి సాటియున్నదే? 
తా: సాంబశివునియొక్క దేహమునకు మాటిమాటికిని త్రోవనడిచిన పాదరక్ష కనుబొమల 
నడిమి చోటుగా నాచరింపబడినది, త్రిపురాంతకుండైన శివుని దేహమునకు పుక్కిటి 
నీళ్ళభి షేకముగా నాచరింపంబండినవి, ఇంచుక తినగా మిగిలిన నంజుడు వేడి వేడి 
నైవేద్యముగా నాచరింపంబండినది, అడవిన దిరుగు బోయవాండు భక్తాగ్రగణ్యుండుగ 
నాచరింపంబండినవాండు కాన భక్తియనునది యేమి చేయదు? ఎల్లపనులనుం జేయ 


శివానందలహరీ 57 


నేర్చునని తాత్పర్యము. ఒకానొక పరమభక్తుండిటు చేసి కైవల్యమును బొందెనని 
పురాణ ప్రసిద్ధి, ఇట్లు చెప్పుట చేత శివభక్తిగల పురుషుని పరమశివుడు పెక్కు విధములచే 
పరిశోధించి కైవల్యమిచ్చుచున్నాందని ముఖ్యతాత్పర్యము. 

Su వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మారసంమర్దనం 
భూభృత్పర్యటనం నమత్సురశిరఃకో టీరసంఘర్షణమ్‌ I 
కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య Tose! 
మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో! Sore ohhh ॥ 64 

టీక: అంతకస్య = యమధర్మరాజుయొక్క, వక్షస్తాడనం : వక్షః = రొమ్మునందు, తాడనమ్‌ 
= తన్నుటయు, కఠినాపస్మారసమ్మర్దనం : కఠినమయినట్టి, అపస్మార = అజ్ఞానముయొక్క, 
సమ్మర్షనమ్‌ = నిగహించుటయు, భూభృత్పర్యటనం : భూభ్ళత్‌ = కైలాసపర్వతమందు, 
పర్యటనమ్‌ = సంచరించుటయు, నమత్సురశిరఃకోటీరసంఘర్షణం “నమత = SXH- 
స్మారములు చేయుచున్న సుర = దేవతలయొక్క Be = శిరస్సులయందలి, SÄS = 
కిరీటములయందు, సంఘర్షణమ్‌ = ఒరయుటయు, హే గారీపతే! = ఓయి పార్వతీ 
మనోహరుందవయిన ఈశ్వరుండా, హే శంభో! = ఓయి సుఖకరుండవయిన మహాదేవుండా!, 
మృదులస్య = మార్దవయుక్తమయినట్టి, తావకపదద్వంద్వస్య = నీ సంబంధమైన పాద 
యుగళముయొక్క కర్మ = వ్యాపారము, మచ్చేతోమణిపాదుకావిహరణం మత్‌ = mw 
యొక్క చేతః = మనస్సనియెడి, మణిపాదుకావిహరణమ్‌ = మణిమయపాదుకలయందు 
విహరించుటను, సదా = ఎల్లప్పుడు, అంగీకురు = అంగీకరించుమా. 

ఉ.  ఘోారతవముంబడంపస. Neato గిరికోన(జరింప, దుంతబా 
బారవుతున్‌ దిటంపుటెదసపై( బడదన్న, నమత్సుపర్వకో 
టీరపురాయిడిన్‌ నలిగెడిన్‌ గద నీమృదుపాదముల్‌ జగ 
ద్భార మదీయచిత్తమణి పాదుకలందు(జరింప రాదొకో. 

తా: అనగా సుఖకరుందవును పార్వతీభర్తవునైన యీశ్వరుండా యమధర్మరాజుయొక్క 
రొమ్ము తన్నుటయు, అజ్ఞానముయొక్క నిగ్రహించుటయు, కైలాసపర్వతమందు సంచరించు 
టయు, నమస్మరించుచుండెడు దేవతలయొక్క శిరస్సులయందలి కిరీటములయందు 
ఒరయుటయు గల అతిమృదువయిన నీపాదద్వంద్వముయొక్క కర్మ నామనస్సనెడి మణిమయ 
పాదుకలయందు విహరించుటగా అంగీకరించుమా! 

Su వక్షసాడనశంకయా విచలితో వైవస్వతో నిర్ణరాః 
కోటీరోజ్ఞ్వులరత్నదీపకలికానీరాజనం కుర్వతే । 


58 శివానందలహరీ 


దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే! 

యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్‌ ॥ 65 
టీక : హే భవానీపతే! = ఓయి పార్వతీమనోహరుండవయిన ఈశ్వరుండా!, యచ్చేతః a 
యత్‌ = ఏ పురుషునియొక్క చేతః = చిత్తము, తవ = నీ యొక్క పాదపద్మభజనం : 
పాదపద్మ = పద్మములవంటి పాదములయొక్క భజనమ్‌ = సేవచేయునది, భవతి = 
అవుచున్నదో, తమ్‌ = వానినిచూచి, వైవస్వతః = యమధర్మరాజు, వక్షస్తాడనశంకయా : 
వక్షః = రొమ్ముయొక్క తాదన = తన్నుటయొక్క శంకయా : శంకచేతను, విచలితః = 
పలాయమానుండగుచున్నాండు, Mors = దేవతలు, కోటీరోజ్బ్వలరత్నదీపకళికానీరాజనం 
: కోటీర = కిరీటములయందు, ఉజ్వల = ప్రకాశించుచున్నట్టి, SHAS = దీపముల 
వంటి రత్నములయొక్క కళికా = అంకురములచేతను, నీరాజనమ్‌ = నివాళిని, కుర్వతే 
= చేయుచున్నారు, ముక్తివధూః = ముక్తికాంత, నిభృతాశ్లేషమ్‌ = గాధాలింగనమును, 
తనోతి = చేయుచున్నది, తస్య = ఆ భక్తునికి, ఇహ = ఈ లోకమందు, దుర్లభమ్‌ = 
పొంద నశక్యమయినవస్తువు, కిమ్‌ = ఏమి యున్నది? 

చ. ఎదపయి. దన్నునంచు యము(డింతట నంతట బాలు, వేలుపుల్‌ 

గదిసి కిరీటరత్నకలితాతతి నారతులెత్తుచుంద్రు, తా 

నెదురయి ముక్తికాంత దనియించును గాటపు(గౌ(గిలింతలన్‌ 

మది భవదీయపాదములనాయటినవానికి కేటిలోటిలన్‌. 
తా: అనగా ఓయి పార్వతీమనోహరుండవయిన ఈశ్వరుండా! ఎవనియొక్క చిత్తము 
నీపాదపద్మసేవయందు ఆసక్తమగుచున్నదో వానిని చూచి యముండు ముందునీవు రొమ్మున 
తన్నుటను తలంచి భయపడి దూరముగా పరుగెత్తి పోవుచున్నాండు. దేవతలు తమ 
కిరీటములయందు దీపములవలె నుండు రత్నములయొక్క అంకురములచేత నారతు 
లిచ్చుచున్నారు. ముక్తికాంత గాఢాలింగనము చేసికొనుచున్నది. గనుక ఆ భక్తునికి ఈ 
లోకమందు పొందనశక్యమైన వస్తువేదియు లేదు. సర్వమును స్వాధీనమయి యుండునని 
తాత్పర్యము. 

su క్రీడార్థం Dan ప్రపంచమఖీలం క్రీడామృగాస్తే జనా 

యత్మర్మాచరితం మయా చ భవతః EES భవత్యేవ తత్‌ ı 

శంభో! స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం 

తస్మాన్మామకరక్షణం పశుపతే! కర్తవ్యమేవ త్వయా ıı 66 
టీక : హే శంభో! = ఓయి సుఖకరుండవయిన ఈశ్వరుండా!, అఖిలమ్‌ = సమస్తమయిన, 
ప్రపంచమ్‌ = లోకమును, క్రీడార్థమ్‌ = విలాసమే ప్రయోజనముగా గలుగునట్టుగాను, 


శివానందలహరీ 59 


సృజసి = సృజించుచున్నావు, తే = నీకు, జనాః = జనులు, క్రీడామృగాః = ఆటలాడుకొను 
మృగములగుచున్నారు, మయా = నాచేత, యత్మర్మచరితమ్‌ = ఏకర్మమాచరింపబడు 
చున్నదో, తత్‌ = ఆకర్మ, భవతః = నీయొక్క ప్రీత్యై = ప్రేమకొరకు, భవత్యేవ = అవుచున్నది, 
మచ్చేష్టితం : మత్‌ = నా యొక్క చేష్టితమ్‌ = వ్యాపారము, స్వస్య = 5 యొక్క కుతూహలస్య 
= సంతోషమునకు, కరణమ్‌ = కారణము, భవతి = అవుచున్నది, తస్మాత్‌ = అందువల్ల, 
పశుపతే! = ఓయి సకలభూతములకున్ను అధిపతివైనవాండా!, మామకరక్షణమ్‌ = నా 
సంరక్షణము, త్వయా = నీచేత, కర్తవ్యమేవ = చేయతగ్గదే అగుచున్నది. 
శా. నీయాడించుమృగంబు లీజనులు తండ్రీ! లోకపుంజేత క్రీ 
డాయత్నంబి(క మాకృతంబులగు చేష్టల్‌ కర్మముల్లాని బా 
గోయోగో యని నీముదంబునకెగాదో యింకమాదో సమే 
దో యేలామము(బోవకుండెదవు శంభూ! లోకరక్షా గురూ! 
తా: ఓయి ఈశ్వరుండా! సమస్తప్రపంచమును విలాసమే ప్రయోజనముగా సృజించు 
చున్నావు, నీకు నీజనులందజు విలాసము కొరకు నిర్మింపబడ్డ మృగములవుచున్నారు. 
నాచేతయే యేకర్మ ఆచరింపబడుచున్నదో ఆకర్మ నీకు ప్రీతికొరకు అవుచున్నది. నా యొక్క 
చేష్ట నీసంబంధమయిన సంతోషమునకు కారణమవుచున్నది కాన సకలభూతములకును 
అధిపతివైన నీవే నన్ను సంరక్షింపవలసినవాండవు. 
su బహువిధపరితోషబాష్పపూర- 
స్ఫుటపులకాంకితచారుభోగభూమిమ్‌ I 
చిరపదఫలకాంక్షిసేవ్యమానాం 
పరమసదాశివభావనాం ప్రపద్యే I 67 
టీక : బహువిధపరితోషబాప్పపూరస్సుటపులకాంకితచారుభోగభూమిం : బహువిధ = 
అనేకవిధములైనట్టి, పరితోషబాప్ప = ఆనందాశ్రువులయొక్క పూర = ప్రవాహ సంబంధమైన, 
స్ఫుట = వ్యక్తమయినటువంటి, పులకాంకిత = గగుర్పాటురూపమయిన, అంకిత = 
చిహ్నముగాచేయబడిన, చారు = మనోహరమైన, భోగభూమిమ్‌ = భోగస్థానమైనట్టి, చిర... 
సేవ్యమానాం : చిరపద = శాశ్వతకైలాసన్థానమనెడి, ఫల = ఫలములను, కాంక్షి = 
కోరుచుండెడివారలచేతను, సేవ్యమానామ్‌ = సేవింపబడుచున్నట్టి, పరమసదాశివభావనాం 
: 96% =(శ్రేష్టుండయినట్టి, సదాశివ = సాంబునియొక్క భావనామ్‌ = ధ్యానమును, 
ప్రపద్యే = శరణు పొందుచున్నాను. 
మ. అమితానందసుధాశుపూరపులకాంకారూఢభోగాది ని 
BID, శాశ్వతభాగధేయ ఫలకాంక్షాబద్ద దీక్షామున 


60 శివానందలహరీ 


స్కమునీట్సంతతసే న్యమానమయి హింసారూపసంసార ని 
(భమముంబాపెడు పార్వతీశ్వరపదాబ్దధ్యాన నూశించెదన్‌ 
తా: అనగా అనేకవిధములైనట్టి ఆనందాశ్రుప్రవాహసంబంధమయినట్టిన్ని వ్యక్తమైన 
గగుర్పాటు రూపమైన భక్తిచిహ్నమనోహరమైన భోగభూమియెనట్టిన్ని శాశ్వతకైలాసస్థానమును 
కోరెడివారలచేత సేవింపబడుచున్నట్టి శ్రెష్ణుండయిన సదాశివునియొక్క ధ్యానమును శరణు 
పొందుచున్నాను. అనగా నన్ను రక్షించెడి కొరకు ధ్యానము చేయుచున్నానని తాత్పర్యము. 
su అమితముదమృతం ముహుర్దుహంతీం 
విమలభవత్పదగోష్టమావసంతీమ్‌ I 
సదయ! పశుపతే! సుపుణ్యపాకాం 
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్‌ ॥ 68 
టీక : హే సదయ! = ఓయి దయతో కూడుకొన్నవాండా!, పశుపతే! = పశుపాలకుండా!, 
అమితముదమృతం : అమిత = అపరిచ్చిన్నమైనట్టి, ముదమృతమ్‌ = సంతోషమను పాలును, 
ముహుః = మాటిమాటికిని, దుహంతీమ్‌ = పిండుచుండునదియు, విమలభవత్పదగోష్టం 
: విమల = నిర్మలమయినట్టి, భవత్సద = నీయొక్క పాదములను, గోష్టమ్‌ = దొడ్డిపట్టును 
గూర్చి, ఆవసంతి = నివాసముగా నుండునదియు, సుపుణ్యపాకామ్‌ = విమల పుణ్య 
ఫలభూతమయినదియు నగు, మమ = నాయొక్క భక్తిధేనుం : భక్తి = భక్తియనియెడు, 
ధేనుమ్‌ = గోవును, ఏకామ్‌ = ఒక్కటిని, పరిపాలయ = రక్షించుమా 
కం. వితత ముదనుదము.బితుకు, సు 
కృతఫలమున సంవసించు, dal త్వదీయాం 
చితపాదగోష్టమున, బశు 
సతి! మద్భక్తియనుగోవు( బాలింపు దయన్‌. 
తా: అనగా దయతోగూడుకొన్న పశుపతివైన ఈశ్వరుండా! అపరిమితమైన సంతోషమను 
పాలును మాటిమాటికి నిచ్చునదియు, నిర్మలమయిన నీపాదములను దొడ్డియందుండు 
నదియు, పుణ్యఫలభూతమయినట్ట్‌ నాయొక్క భక్తియను ధేనువును ఒక్క దానిని రక్షించుమా 
అనగా లోకములో నొకండు పాలిచ్చు నావును తాను కాపాడ చాలక కాపాడతగిన పురుషుని 
స్వాధీనమెట్లు చేయునో అటువలెనని తాత్పర్యము. 
Si జదతా Shar కళంకితా 
కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ! 1 
అస్తి యది రాజమౌళే! 
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్‌ ॥ 69 


శివానందలహరీ 61 


టీక : జడతా = మూధత్వమున్ను, జలాత్మత్వమున్ను, పశుతా = Hos indy, కళంకితా 
= కళంకత్వమున్ను, కుటిలచరత్వం చ = కుటిలభావమున సంచరించుటయు, చంద్రుని 
యందున్నవి, మయి = నాయందు, నాస్తి = లేవు, హే దేవా! = ఓయి మహాదేవుండా!, హే 
రాజమౌళే! = ఓయి చంద్రుని శిరస్సునందు భూషణముగా ధరియించి యుండెడువాండా!, 
అస్తియది = నాయందున్నట్టులయిన, భవదాభరణస్య : భవత్‌ = నీయొక్క ఆభరణస్య = 
ఆభరణమునకు, పాత్రమ్‌ = పాత్రమయినవాందను, నాస్మి కిమ్‌ = కానివాండనగు చున్నానా 
యేమి? 
కం. లేదు జడత్వము, కుటిలత 
లేదు కళంకితయు లేదు, లేదు పశుతయున్‌ 
DBÁ గాదన నీభూ 
షాదులకున్‌ రాజనూళి! యర్హుండంగానే. 
తా : జదత్వమున్ను పశుత్వమున్ను కళంకిత్వమున్ను కుటిలత్వమున్ను యివి చంద్రుని 
యందున్నవి. అట్టి చంద్రుని భూషణముగా శిరస్సున ధరించియున్నావు. నాయందు ఈ 
స్వభావము లేమియు లేవు. ఒకవేళ నున్నట్టులయిన ఓయి మహాదేవుండా! చంద్రుని 
శిరస్సునందు ధరించియుండెడువాండా! నీకు భూషణమవుటకు పాత్రుండను కానాయేమి 
అని తాత్పర్యము. 
శ్లో; అరహసి రహసి స్వతంత్రబుద్ధా 
వరివసితుం సులభః ప్రసన్నమూర్తిః | 
అగణితఫలదాయకః ప్రభుర్మే 
జగదధికో హృదిరాజశేఖరో9 స్తి I 70 
టీక: ప్రసన్నమూర్తిః = ప్రసాదోన్ముఖమయిన స్వరూపము కలిగినట్టిన్ని అగణితఫలదాయకః 
: అగణిత = అసంఖ్యాకమయినట్టి, ఫల = మనోవాంఛాఫలమునకు, దాయకః = ప్రదాత 
అయినట్టిన్ని ప్రభుః = సృష్టికర్త అయినటువంటిన్ని జగదధికః = జగత్తుల కధికుండయినటు 
Sofa), రాజశేఖరః = చంద్రుని శిరస్సునందు ధరించియున్నట్టి ఈశ్వరుండు, (రాజశేఖరః 
= సార్వభౌముండనియు నర్ధమౌచున్నద్రి), మమ = నాయొక్క హృది = మనస్సునందు, 
అస్తి = కలండు, అరహసి = బహిః ప్రదేశమందున్ను, రహసి = అంతఃకరణమందున్ను, 
స్వతంత్రబుద్దా = స్వాయత్తమయిన బుద్ధిచేతను, వరివసితుమ్‌ = పరిచర్య చేయుటకై, 
సులభః = సులభుందయినవాండు, భవతి = అవుచున్నాండు. 
ము. బహిరంతఃకరణస్వతంత్రమతి, సంభావించి కొల్వన్‌ ము 
ర్ముహురానంద రసప్రసన్న కరుణాస్సూర్తి స్పురన్మూర్తి యె 


62 శివానందలహరీ 


మహనీయుండగు రాజమౌళి, త్రిజగన్మాన్యుం డభిష్టక్రియా 
వహుండై నామది ప్రత్యహం బునికిసల్పన్‌ జింతనాకేమింకన్‌. 
తా: ప్రసాదోన్ముఖమయిన స్వరూపము కలిగినట్టిన్ని అసంఖ్యాతములయిన మనోవాంఛా 
ఫలదాయకుండయినట్టిన్ని సృష్టికర్త అయినట్టిన్ని జగత్తులకధికుండు అయినట్టిన్ని చంద్రుని 
శిరస్సునందు ధరించియున్నట్టి ఈశ్వరుండు, నాయొక్క మనస్సునందు కలండు, బహిః 
(ప్రదేశమందున్ను అంతఃకరణమందున్ను స్వాయత్తమైన బుద్ధిచేతను పరిచర్య చేయుటకు 
సులభుండైనవాండు అగుచున్నాండు అని తాత్పర్యము. 
ఈ శ్లోకమొక రాజపర్యాయముగా గూడ నర్ధమగుచున్నది. 
su ఆరూధభక్తిగుణకుంచితభావచాప - 
యుక్తః శివస్మరణబాణగణెరమోమైః | 
నిర్జిత్య కిల్చిషరిపూన్విజయీ సుధీంధ్ర- 
స్సానందమావహతి సుస్థిరరాజలక్ష్మీమ్‌ ॥ 71 
టీక : సుధీంద్రః = బుద్ధిమంతుండు, ఆరూఢభక్తిగుణకుంచితభావచాపయుకైః : ఆరూఢ 
= దిట్టముగ వ్యాపించినట్టి, భక్తి = భక్తి అనెడు, గుణ = అల్లెత్రాటిచేత, కుంచిత = 
వంచబడ్డట్టి, భావ = భావమనెడు, చాప = ధనస్సునందు, యుక్తి = కూర్చబడ్డట్టిన్ని 
ఆమోఘైః = విఫలములు కానట్టి, శివస్మరణబాణగణైః : శివ = ఈశ్వరునియొక్క స్మరణ 
= స్మరణములనెడు, బాణగణః = బాణసమూహములచేతను, కిల్బిషరిపూన్‌ : కిల్చిష = 
పాపములనెడు, రిపూన్‌ = శత్రువులను, నిర్ణిత్య = నిశ్శేషముగా జయించి, విజయీ = 
జయము కలవాండగుచు, సానందమ్‌ = ఆనందముతో కూడుకొన్నట్టుగాను, సుస్థిర 
రాజలక్ష్మీమ్‌ A సుస్థిర = సుస్టిరులయిన (బ్రహ్మాదులకు, రాజ = ప్రభువయిన 
పరమశివునియొక్క లక్ష్మీమ్‌ = సారూప్యలక్షిని, ఆవహతి = పొందుచున్నాండు. 
గీ. _ భావమనువింట నారూఢభక్తి గుణము 
మోపి పరశివచింతినామోఘశరము 
లేసి, కిల్పిషరిపుల జయించి సుమతి 
ప్రమదమునణగాంచు సుస్థిరరాజలక్ష్మి 
తా: అనగా లోకమందు నొకానొక రాజు బాణముల చేతను, సకల శత్రువులను జయించి, 
శత్రురాజలక్ష్మిని యెట్లు పొందుచున్నాండో ఆ ప్రకారము భక్తుండయినవాండు భక్తి 
పూర్వకమయిన శివస్మరణములచేతను పాపములను నశింపంజేసి శివసాయుజ్యమందు 
చున్నాండని ముఖ్య తాత్పర్యము. 


శివానందలహరీ 63 


su ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం 
ars, మహాబలిభిరీశ్వరనామమంత్రైః I 
దివ్యాశితం భుజగభూషణముద్వహంతి 
యే పాదపద్మమిహ తే శివ! కృతార్థాః ॥ 72 

టీక : హే శివ! = ఓయి సాంబశివుండా!, ధ్యానాంజనేన : ధ్యాన = ధ్యానమనెడు, 
అంజనేన = కాటుకచేతను, సమవేక్ష్య = ఈశ్వరపదపద్మరూపవస్తువును లెస్సగా చూచి, 
ఈశ్వరనామమంతైః : ఈశ్వర = సాంబశివునియొక్క నామ = పేర్లనెడి, మంతైః = 
మంత్రములచేతననెడి, బలిభిః = బలులచేతను, తమః MASE = అజ్ఞానమనే ప్రదేశమును, 
భిత్వా = భేదించి, యే = యే భక్తులు, దివ్యాశితం : దివ్యా = దేవతలచేతను, ఆ(శితమ్‌ 
= పొందబడ్డటువంటి, భుజగభూషణం : భుజగ = సర్పము, భూషణమ్‌ = భూషణముగా 
కలిగినటువంటి, తే = నీ యొక్క పాదపద్మమ్‌ = పాదకమలమును, ఇహ = యీ 
జన్మమందు, ఉద్వహంతి = వహించుచున్నారో, తే=ఆ భక్తులు, Heros = జన్మ 
సఫలత్వమును బొందిన వారగుచున్నారు. 

మ. వనితధ్యానమహాంజనంబునం దమోవాటిం బపాటించి యా 
త్మనిరూఢిన్‌ భవదీయనామజపమంత్ర శ్రీబలింగూర్చి ది 
వ్యనిషేవ్యంబు, భుజంగభూషణమునౌ భావత్క పాదారనిం 
ద నిధానంబునుజూణగొన్నత(డెకా ధన్యుం డుమానాయకా!. 

తా: అనగా లోకమందునొక పురుషుడు, ధనాంజనమును నేత్రమునకు వేసికొని ధనమును 
పాతిన (ప్రదేశమును తెలుసుకొని, బలులు మొదలయిన వానిచేతను, ఆ నిక్షేప రక్షక 
దేవతలను స్వాధీనపరుచుకొని, ఆ నిక్షేపప్రదేశమును భేదించి నిధిని పొంది సంతోషమును 
నెట్లనుభవించునో అటువలెనే భక్తులున్ను ధ్యానాద్యుపాయములచేతను ఆ పరమశివునియొక్క 
పాదారవిందమును సాక్షాత్మారము చేసుకొని, అన్యులకు సులభము కానట్టి ఆ ఆనందమును 
అనుభవించుచున్నాందని తాత్పర్యము. 

su భూదారతాముదవహత్యద పేక్షయా శ్రీ- 
భూదార ఏవ కిమతస్సుమతే! లభస్వ | 
కేదారమాకలితముక్తిమహౌషధీనాం 
పాదారవిందభజనం పరమేశ్వరస్య T 73 

టీక : హే సుమతే! = ఓయి మంచిబుద్ది గలిగినవాండా!, యదపేక్షయా = ఏ పాదారవింద 
దర్శనాపేక్షచేతను, శ్రీభూదార ఏవ = లక్ష్మీభూములు భార్యలుగా గలిగిన విష్ణుదేవుందే, 
భూదారతామ్‌ = వరాహభావమును, ఉదవహత్‌ = వహించినవాండాయును, కిమ్‌ = 


64 శివానందలహరీ 


ఏమి, అతః = అందువల్లనుంచి, ఆకలితముక్తిమహౌషధీనాం : ఆకలితః = చెప్పుచునుండెడి, 
ముక్తి = సాలోక్యాది చతుర్విధ ముక్తులనెడి, మహౌషదీనామ్‌ = ఓషధులకు, కేదారమ్‌ = 
ఉత్పత్తి స్థానమయిన, పరమేశ్వరస్య = సాంబశివునియొక్క పాదారవిందభజనం : 
పాదారవింద = పాదకమలములయొక్క భజనమ్‌ = సేవను, లభస్వ = పొందుము. 
గీ.  ముక్తియనుమేటి సంజీవి మొలచునట్టి 
శ్రీమహేశుపదంబు దర్శింప గోరి 
శ్రీహరి వరాహమయ్యె నాయూహతోనె 
నిరతము భజింపునూ జగద్దురుని సుమతి. 
తా : ఏ కారణముచేత శ్రీమహావిష్ణువే తన అభిలాషను పూర్తిచేసుకొనుటకై వరాహమై 
శివపాదారవింద దర్శనమును కోరినవాండాయెనో అటువంటి శివభజనమును నీవును 
చేయుమోయి మంచిబుద్ధిగలవాండా యని తాత్పర్యము. 
శ్లో॥ ఆశాపాశక్లేశదుర్వాసనాది- 
భేదోద్యుక్తెర్దివ్యగంధైరమందైః ॥ 
ఆశాశాటీకస్య పాదారవిందం 
చేతఃపేటీం వాసితాం మే తనోతి ॥ 74 
టీక : ఆశాశాటీకస్య : ఆశా = దిక్కు శాటీకస్య = అంబరముగా గలిగిన ఈశ్వరుని 
యొక్క పాదారవిందమ్‌ = పాదపద్మము, మే = నాయొక్క చేతఃపేటీం : చేతః = చిత్తమనెడు, 
Db = పెట్టెను, ఆశా... భేదోద్యుక్తెః : ఆశాపాశ = రజ్ఞావులవంటి ఆశలనెడి, క్లేశ = 
దుఃఖములను, దుర్వాసనాది =దుర్గంధములు మొదలయిన వానిని, BS = భేదించుటయందు, 
ఉద్యుక్తై = వృత్తములైనటువంటిన్ని, దివ్యగంధైరమందైః = దేవయోగ్యపరిమళముల చేతను, 
వాసితామ్‌ = వాసనగలిగినదిగా చేయబడ్డదిగాను, తనోతి = విస్తరింపంజేయు చున్నది. 
కం. ఆశాశాటీకాంఘ్రికు 
శేశయము మదాత్మపేటి, జేరిన యాశా 
పాశక్షేశకదుర్గం 
ధాశయముం బాపి దివ్యమౌ గంధమిడున్‌. 
తా: దిగంబరుండయిన సాంబమూర్తియొక్క పాదారవిందము నా మనస్సనియెడి పెట్టెను 
తాళ్ళవంటి ఆశలనెడి దుఃఖదుర్వాసనలను పోగొట్టు చుండునటువంటిన్ని దివ్యము 
అయినటువంటి విస్తారములయిన పరిమళములచేతను పుట్టింపబడిన వాసనకలిగిన 
దానిగాను జేయుచున్నది, అనగా మహేశ్వరునియొక్క పాదారవిందములు నామనస్సు 
నందెల్లప్పుడు నుండుగాక యని ముఖ్యతాత్పర్యము. 


శివానందలహరీ 65 


Ei Ser So సరసచిత్రగతిం సవేగం 
సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యమ్‌ 1 
చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే! 
నేతస్సమస్తజగతాం వృషభాధిరూఢ! ॥ 75 
టీక: హే వృషభాధిరూఢ! = వృషభమెక్కియుండెడువాండా!, సమస్తజగతామ్‌ = సకల 
లోకములకును, నేతః! = ప్రభువైనవాండా!, స్మరారే! = మన్మథునికి శత్రువైనవాండా!, 
కల్యాణినమ్‌ = శుభలక్షణయుక్తమయినదియు, సరసచిత్రగతిం : సరస = అనురాగముతోం 
గూడుకొన్నటువంటి, చిత్ర = నానావిధములైన, గతిమ్‌ = ఆస్మందితాది గమనములు 
గలిగినదియు, సవేగమ్‌ = వేగముతోం గూడుకొన్నదియు, సర్వేంగితజ్ఞమ్‌ = సర్వాంతర్భావము 
లను దెలిసినదియు, అనఘమ్‌ = నిర్గోషమైనదియు, ధ్రువలక్షణాఢ్యమ్‌ = రేఖారూపావర్తనాది 
శుభలక్షణసహితమైనదియునగు, చేతస్తురంగం : చేతః = మనస్సనియెడు, తురంగమ్‌ = 
గుజ్జమును, అధిరుహ్య = యెక్కి చర = సంచరించుమా. 
గీ. _ సకలభావజ్ఞ, మనఘము, సజవము, ధ్రువ 
లక్షణాధ్యంబు, కల్యాణి, లలితచి త్ర 
యానమును, నైన నా మనోహయముకంటె 
నీకు ముదిగొడ్డు ప్రియమయ్యెనే మహేశ. 
తా: అనగా ఓ వృషభతురంగా, సర్వలక్షణయుక్తమైన నా మనస్సనియెడు గుజ్జము పైనెక్కి 
సంచరింపుము అని తాత్సర్యము. 
Su భక్తిర్మ హేశపదపుష్మరమావసంతీ 
కాదంబినీవ కురుతే పరితోషవర్నమ్‌ 1 
సంపూరితో భవతి యస్య మనస్తటాక- 
స్తజ్ఞన్మసస్యమభిలం సఫలం చ నాన్యత్‌ ॥ 76 
టీక : భక్తిః = సేవ, మహేశపదపుష్మరం : మహేశ = సాంబశివునియొక్క పదపుష్మరమ్‌ 
= చరణాకాశమును, ఆవసంతీ = అంతటనావరించి, కాదంబినీవ = మేఘమాలికవలెనే, 
పరితోషవర్షమ్‌ = ఆనందవష్టిని, కురుతే = చేయుచున్నది, యస్య = ఏ పురుషునియొక్క, 
మనస్తటాకః : మనః = మనస్సనెడి, తటాకః = మడుగు, సంపూరితః = నిండింపంబడ్డది, 
భవతి = అగుచున్నదో, తజ్జన్మసస్యం : తత్‌ = ఆ పురుషునియొక్క జన్మ = ఉత్పత్తియనెడు, 
సస్యమ్‌ = పయిరు, అఖిలమ్‌ = నిశ్శేషమగునట్టుగాను, సఫలం చ = ఫలవంతమైనది, 
భవతి = అగుచున్నదో, అన్యత్‌ = తదితర జన సస్యము, న సఫలం భవతి = సఫలమయినది 
కాదు. 


66 శివానందలహరీ 


గీ. _ భవునిపదపుష్కరము.జెంది భక్తిమేఘ 
పజ్కి గురిసెడు పరితోషవర్షమెవని 
మానసతటాకమును నింపు వానిజన్మ 
సస్యమఖిలంబు సఫలంబు సంస్తుతంబు. 
తా : అనగా నెవనియొక్క మనస్సు ఈశ్వరపాదభక్తిపూరితమై యుండునో వాని జన్మము 
సార్థకము అని తాత్సర్యము. 
su బుద్ధిః స్థిరా భవితుమీశ్వర పాదపద్మ- 
సక్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ 1 
సద్భావనాస్మరణదర్శనకీర్తనాది 
సమ్మోహితేవ శివమంత్రజపేన వింతే ॥ 77 
టీక: హే ఈశ్వర! = ఓయి యీశ్వరుండా!, Dard = భర్తనుండి వియోగమును 
పొందిన, వధూరివ = భార్యవలెనే, పాదపద్మసక్తా = నీ పాదపద్మమందు ఆసక్తమయి 
యున్నది కావుననే, సదా = ఎల్లప్పుడును, స్మరంతీ = ధ్యానము చేయుచున్నట్టి, బుద్ధిః = 
బుద్ధి, శివమంత్రజపేన = శివుందను మంత్రముయొక్క జపేన = ఆవృత్తిచేతను, 
సంమోహితేవ = మోహమునే పొందినదానివలెను, స్థిరా = స్థిరమయినది, భవితుమ్‌ = 
అగుటకొరకు, సద్భావనాస్మరణదర్శనకీర్తనాది : సత్‌ = సత్యమయిన పాదపద్మముయొక్క 
భావనా = ధ్యానముచేయుటయు, స్మరణ = స్మరించుటయు, దర్శన = చూచుటయు, 
కీర్తనాది = కీర్తనము చేయుటయు మొదలయిన వానిని గూర్చి, వింతే = విచారపడుచున్నది. 
&. అమలభవత్సదాంబురుహమందె తగుల్కొని నాదుబుద్ది ని 
న్నె మది స్మరించుచున్‌ విరహిణీసతి కైవడి నీదునామమం 
త్రము జసియించి, మోహపరతన్‌ స్థిరతన్‌ గనంజింతంజేయ, ని 
త్యము'( దలపోయ6 జూడగ, సదా నిను బాడందలంచు నీశ్వరా!. 
తా: అనగా, ఓ మహేశ్వరా! భర్తృవియోగమును బొందిన భార్యవలె, నిత్యము నిన్ను 
BoD నా మనంబు స్మరించుచుం బరవశత్వముంజెందుచున్నందని తాత్పర్యము. 
Fi సదుపచారవిధిష్వనుబోధితాం 
సవినయాం సుహృదం సముపాగ్రితామ్‌ | 
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో! 
వరగుణేన నవోఢవధూమివ ॥ 78 
టీక : హే ప్రభో! = సర్వార్థఘటనసమర్థ!, సదుపచారవిధి 


| 
24 
Gn 
Il 
ub 
EN 
g 
& 


శివానందలహరీ 67 


నీపాదపద్మవముయొక్క ఉపచారవిధిషు = పూజావిధానములయందు, అనుబోధితామ్‌ = 
శిక్షింపబడినదియు, సవినయామ్‌ = వినయముతోం గూడుకొని యుండునదియు, సుహృదమ్‌ 
= మంచిమనస్సును, సముపాశ్రితామ్‌ = ఆశ్రయించి యున్నదియునగు, మమ = నాయొక్క 
ఇమామ్‌ = ఈ, బుద్ధిమ్‌ = బుద్ధిని, వరగుణేన = గ్రేష్టగుణో పదేశముచేతను, నవోఢవధూమివ 
= నూతనముగా వివాహమయిన భార్యను వలి, సముద్ధర = ఉద్ధరించుమా. 
A. సముచితోపచారంబుల జాడ(గణపి 
వినయ మెటిగించి, సన్మనోవృత్తి Swd 
మేలిగుణమిచ్చి, క్రొత్త యిల్లాలివలెను 
దిద్దికొనుమయ్య, నాదుబుద్దిం బరేశ!. 
తా: అనగా ఓ ఈశ్వరా! నాబుద్ధికి భక్తివినయాది గుణములంబ్రసాదించి రక్షింపుమని 
తాత్పర్యము. 
su నిత్యం యోగిమనస్సరోజదళసంచారక్షమస్వత్మమ - 
శృంభో! తేన కథం కలోరయమరాద్వక్షుకవాటక్షతిః | 
అత్యంతం మృదులం త్వదం[ఘ్రియుగళం హా మే మనశ్చింతయ- 
త్యేతల్లోచనగోచరం కురు విభో! హస్తేన సంవాహయే i 78 
టీక : హే శంభో! = ఓయి సుఖకరుందవయిన ఈశ్వరుండా!, త్వత్మమః : త్వత్‌ = 
నీయొక్క క్రమః = పదవిన్యాసము, నిత్యమ్‌ = ఎల్లప్పుడును యోగిమనస్సరోజదళ 
సంచారక్షమః : యోగి = యోగీశ్వరులయొక్క మనః = మనస్సనెడి, సరోజ = పద్మముయొక్క 
దళ = రేకులతోడను, సంచార = కూడుటయందు, క్షమః = సమర్థమైనది, తేన = ఆ 
మృదువైన పాదముచేతను, కఠోరయమరాడ్వక్షఃకవాటక్షతిః : కఠోర = కఠినమైనట్టి, 
యమరాట్‌ = యమధర్శ్మరాజుయొక్క వక్షఃకవాట = తలుపువంటి రొమ్ముయొక్క క్షతిః : 
తన్నుటను, కథమ్‌ = ఎట్టుగాను, అత్యంతమ్‌ = మిక్కిలి, మృదులమ్‌ = మృదువైన, 
Sols యుగళమ్‌ = నీపాదయుగళమునుగూర్చి, మే=నా యొక్క మనః = మనస్సు, 
చింతయతి = చింతిల్లుచున్నది, హా! = కష్టము, హే విభో! = ఓయి ప్రభువైన ఈశ్వరుండా!, 
ఏతత్‌ = యీ పాదయుగళమును, మే = నా యొక్క, లోచనగోచరం : లోచన = నేత్రములకు, 
గోచరమ్‌ = అగుపడుదానినిగా, కురు = చేయుమా, తత్‌ = ఆ పాదకమలమును, హస్తేన 
= హస్తముచేతను, సంవాహయే = వహించుచున్నాను. 
గీ. పరమయోగి మనఃపద్మవాటిందిరుగు 
నృుదులన్పుదులంబులైన నీపదములీశ! 


68 శివానందలహరీ 


కటుకఠరోరయమేశ వక్షఃకవాట 
పాటనకు నెంతనొచ్చెనో పట్టనిమ్ము. 
తా: అనగా, ఓయీశ్వరా! పరమయోగీశ్వరుల హృదయకమలములయందే సంచరించు 
నీమృదుపదములు కఠినమైన స Se దన్నుటయందు నొచ్చినదేమో 
కొంచెము పట్టెదను అనుగ్రహింపుము అని తాత్పర్యము. 
శ్లో ఏప్యత్వేష జనిం మనోం స్య కఠినం తస్మిన్నటానీతి మ- 
ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః । 
నోచేద్దివ్యగృహాంతరేషు సుమనస్తల్సేషు వేద్యాదిషు 
ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో! కిమర్థం తవ ॥ 80 
టీక : హే శంభో! = ఓయి సుఖకరుండవైన యీశ్వరుండా!, ఏషః = యీ జనుండు, 
జనిమ్‌ = ఉత్పత్తిని, ఏష్యతి = పొందంబోవుచున్నాండు, అస్య = యీ జనియొక్క మనః 
= మనస్సు, కఠినమ్‌ = కఠోరమయినది, తస్మిన్‌ = ఆ మనస్సునందు, నటానీతి = 
సంచారింపంబోవుచున్నానను హేతువుచేతను, మధ్రాక్షాయి = నాయొక్క రక్షణము కొరకు, 
కోమలపదన్యాసః : కోమల = మృదులమయినటువంటి, పద = పాదములయొక్క, న్యాసః 
= ఉంచుటను, గిరి సీమ్ని = పర్వతమధ్య ప్రదేశమందు, పురా = నా జననమునకు 
ముందు, అభ్యాసితః = అభ్యసింపంబడ్డది, నోచేత్‌ = అటుగాకపోయినచో, దివ్యగ్భహాంతరేషు 
: దివ్య = రమణీయములయిన, గృహాంతరేషు = గృహమధ్యప్రదేశముల యందు, 
సుమనస్తల్సేషు = పుష్పశయ్యలయందు, వేద్యాదిషు = అరుగులు మొదలైన ప్రదేశముల 
యందు, ప్రాయః = క్రమముగాను, సత్సు = (శ్రెష్టములైన, శిలాతలేషు = పాషాణ 
(ప్రదేశములయందు, తవ = నీయొక్క నటనమ్‌ = నాట్యము, కిమర్ధమ్‌ = ఎందుకొరకు. 
ను. జనియించున్‌ ధర dct, వీచిమది పాషాణంబు నే నందునుం 
డనగుంగా యని, నీదు కోమలపదన్యాసంబు నాకైశిలా 
ధిని నభ్యాసముంజేసియుందు వటుగాదేన్‌ సౌధముల్‌ లేవె మేల్‌ 
ననపాన్సుల్‌ కజువే గిరీశ! మజీయేలా శైలసంచారముల్‌. 
తా: అనగా, ఓ గిరీశ! నాయందనుగ్రహముచే నామనంబు కఠినపాషాణప్రాయమైనను 
నందే సంచరించుటకు, నాజననమునకు ముందే నీ మృదుపదములను కొండరాలపైC 
దిరుగుట యందలవాటు పజచినావని తాత్పర్యము. 
శ్లో; కంచిత్మాలముమామహేశ! భవతః పాదారవిందార్చనైః 
కంచిద్భానసమాధిభిశ్చ నతిభిః కంచిత్మృథాకర్ణనైః 1 


శివానందలహరీ 69 


కంచిత్మంచిదవేక్షణెశ్ళ Gd: కంచిద్దశామీదృశీం 

యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్‌ స ముక్తః ఖలు ॥ 81 
టీక: హే ఉమామహేశ! = ఓయి పార్వతితోం గూడియుండెడు యీశ్వరుండా!, కంచిత్‌ 
= కొంచెమయినటువంటి, కాలమ్‌ = కాలమును, భవతః = నీయొక్క పాదారవిందార్చనైః 
: పాదారవింద = కమలములవంటి పాదములయొక్క výp: = పూజలచేతను, 
కంచిత్మాలమ్‌ =కొంచెము కాలము, ధ్యానసమాధిభిః : ధ్యాన=ఎల్లప్పుడును నిన్ను చింతించుట 
యొక్క సమాధిభిః = నియమముచేతను, కంచిత్మాలమ్‌ = కొంతకాలమును, SB): = 
నమస్మారముల చేతనున్ను, కంచిత్మాలమ్‌ = కొంతకాలమును, కథాకర్ణనైః = నీ సంబంధ 
మయిన కథలు వినుటచేతనున్ను, కంచిత్మాలమ్‌ = కొంతకాలమును, ఆఅవేక్షణెః = చూచుట 
చేతనున్ను కంచిత్మాలమ్‌ = కొంతకాలమును, నుతిభిః= స్తోత్రములచేతనున్ను, సహితః= 
కూడుకొన్నవాండై, ముదా = సంతోషము చేతను, త్వదర్పితమనాః : త్వత్‌ = నీయందు, 
అర్చిత=ఉంచబడ్డ, మనాః=చిత్తముగలిగినట్టి, యః=ఎవడు, ఈద్భశీమ్‌=ఈ పూర్వోక్త 
మయినటువంటి, దశామ్‌ = స్థితిని, ప్రాప్నోతి = పొందుచున్నాండో, సః = ఆ పురుషుడు, 
జీవన్‌ సన్‌ = జీవించియున్నవాండైనను, ముక్తః ఖలు = ముక్తుండయినవాండు గదా. 

మ. పరమానందముతో భవచ్చరణసేవం గొంత6 mo% నీ 

స్మరణన్‌, నీనుతులన్‌ రవంతయు, నమస్కారంబులన్‌ సుంత, నీ 

చరితంబుల్‌ వినగొంచెమించుక దిదృక్షాదీక్ష, Sayeed త్వ 

త్సరుడై కాలము(బుచ్చునో యతండు, జీవన్ముక్తుండార్యాపతి!. 
తా: అనగా, ఎవండు తన జీవితకాలములోం గొంతయైన నీశ్వరపాదార్చనాది విధులయందు 
నుపయోగపజచుచు మనస్సు తదధీనము చేయుచున్నాండో యతండు జీవన్ముకుండని 
తాత్పర్యము. 

su బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వమార్యాపతే! 

ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దధా। 

త్వత్సాదే నయనార్పణం చ కృతవాన్‌ త్వద్దేహభాగో హరిః 

పూజ్యాత్స్పూజ్యతరస్స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః T 82 
టీక : హే ఆర్యాపతే! = ఓయి పార్వతీపతియెన ఈశ్వరుండా!, హరిః = విష్ణువు, 
యస్మాత్మారణాత్‌ = ఏ కారణమువలన, బాణత్వమ్‌ = బాణమవుటయు, వృషంభత్వమ్‌ = 
వృషభవాహన భావమును, అర్ధవపుషా = సగము శరీరముచేతను, భార్యాత్వమ్‌ = 
కళత్రభావమును, ఘోణిత్వమ్‌ = వరాహభావమును, సఖితా = స్నేహభావమును, 


70 శివానందలహరీ 


మృదంగవహతా = మృదంగమను వాద్యవిశేషమును వహించుటయు, ఇత్యాది = ఇది 
మొదలయిన, రూపమ్‌ = రూపమును, SG = ధరించినవాండాయెనో, త్వత్సాదే : త్వత్‌ 
= నీ యొక్క దేహ = దేహముయొక్క భాగః = భాగము కలిగినవాండును, అయ్యెనో. 
తస్మాత్‌ = అందువల్ల, స ఏవ = ఆ విష్ణువే, పూజ్యాత్‌ = పూజన చేయతగిన బ్రహ్మాదుల 
కంటెను, పూజ్యతరః = మిక్కిలి పూజచేయతగినవాండు, అభవత్‌ = అయ్యెను, న చేత్‌ = 
అటుగాకపోయినచో, తదన్యః = ఆ విష్ణువు కంటె అన్యుండు, అధికః = అధికుండయినవాండు, 
కోవా = యెవండు? 
మ. శరమై, సూకరమై, మృదంగధరు(డై, సామైసతీరత్నమై 
తురంగబై, BOR, యనేకములు మూర్తుల్‌ గాంచి, నేత్రయు నీ 
చరణాబ్దంబున నిల్సి, నీతనువునంశంబంది, BC బూజ్యులం 
దురుపూజ్యుండగు శౌరికంటె, నెవండాఢ్యుం డద్రికన్యాపతీ!. 
తా: అనగా, ఓ పార్వతీశా!, మహావిష్ణువు నీ తత్త్వ్వమెటుంగుట కనేకములగు 
నవతారములనెత్తి నిన్ను సేవించి ధన్యుండయ్యెను అని తాత్పర్యము. 
Su జననమృతియుతానాం సేవయా దేవతానాం 
న భవతి సుఖలేశస్సంశయో నాస్తి తత్ర 1 
అజనిమమృతరూపం సాంబమీశం భజంతే 
య ఇహ పరమసౌఖ్యం తేహి ధన్యా లభంతే ıı 83 
టీక : జననమృతియుతానాం : జనన = ఉత్పత్తియు, మృతి = మరణమును, యుతానామ్‌ 
= పొందినటువంటి, దేవతానామ్‌ = దేవతలయొక్క సేవయా = భజనముచేతను, సుఖలేశః 
: సుఖ = సుఖముయొక్క లేశు = లేశము, న భవతి = పుట్టదు, అక్ర = దీనియందు, 
సంశయః = సందేహము, నాస్తి = లేదు, యః = యెవండు, ఇహ = ఈ జన్మమందు, 
అజనిమ్‌ = ఉత్పత్తి శూన్యుండయినటువంటి, అమృతస్వరూపమయినటువంటి, అనగా 
మరణరహితమయినటువంటి, రూపము = కలిగినటువంటి, సాంబమ్‌ = పార్వతీదేవితోం 
గూడుకొన్నటువంటి, ఈశమ్‌ = ఈశ్వరుని గూర్చి, భజంతే = సేవ సేయుచున్నారో, తే = 
వారలు, ధన్యాః హి = ధన్యులు గదా. 
మ. జననంబున్‌ మరణంబుగల్లు దివిషజ్ఞాతంబులం గొల్బుచుం 
డిన లేశంబు సుఖంబు లేదు, నిను లేనేలేద, యీ జన్మమం 
దు, ననాద్యంతు, నుమామహేశు, నవృతాత్ముంగొల్చి సేవించు ధ 
న్యనరశ్రేష్టులు చూజగొంద్రు పరసాఖ్యప్రాజ్య సామ్రాజ్యమున్‌. 


శివానందలహరీ 71 


తా : పుట్టుటయు గిట్టుటయు కలిగిన క్షుద్రదేవతలం గొలిచిన లేశమును సుఖము లేదు. 
ఆద్యంతరహితుండై మోక్షదాయకుండైన పరమేశ్వరుని సేవించినవారే శాశ్వతమగు 
పరసౌఖ్యమును జెందుచున్నారు. 
శ్లో॥ శివ! తవ పరిచర్యాసన్నిధానాయ గౌర్యా 
భవ! మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే I 
సకలభువనబంధో! సచ్చిదానందసింధో! 
సదయ! హృదయగేహే సర్వదా సంవస త్వమ్‌ ॥ 84 
టీక : హే శివ! = ఓయి సాంబశివుండా!, భవ! = భవుందను నామధేయముగలవాండా!, 
సకల భువనబంధో!:సకల = సమస్తమయిన, భువన = లోకములకు, బంధో! = బంధువయిన 
వాడా!, సచ్చిదానందసింధో! = సచ్చిదానందములకు సముద్రునివలెనుండెడివాండా!, సదయ! 
= దయం గూడుగొన్నవాండా!, గౌర్యా సహ = పార్వతీదేవితోంగూడను, తవ = నీయొక్క 
పరిచర్యాసన్నిధానాయ : పరిచర్యా = సేవకొరకు, సన్నిధానాయ = సమీప మందుండెడు 
కొరకు, మమ = నాయొక్క గుణధుర్యామ్‌ = సకల సద్దుణభారవాహకమయిన, బుద్ధికన్యామ్‌ 
: బుద్ధి = బుద్ధియనెడు, కన్యామ్‌ = కన్యకను, ప్రదాస్యే = దానము చేయుచునున్నాను, 
త్వమ్‌ = నీవు, హృదయగే హే : హృదయ = మనస్సనెడి, గేహే = గృహమందు, సర్వదా 
= యెల్లప్పుడును, సంవస = ఉండుమా. 
శా. ఓనిర్వాజకృసానిధీ! భుననబంధూ! సచ్చిదానందసిం 
ధూ! నాచిత్తగృహంబునన్‌ నిలువరాదో, నీకు నీ భార్యకున్‌ 
గానీ, దాస్యమొనర్స నాదు మతియన్‌ కన్యామణిన్‌ సద్గుణ 
శ్రీనిన్‌ నీపదసన్నిధిన్‌ నిలిపితిన్‌ జేకొమ్మిదే దాసిగాన్‌. 
తా: వినయాదిగుణములు కలిగిన నాబుద్ధి ఓ పరమేశ్వరా! నీకుం బరిచర్యం జేయుటకు 
దాసిగా నిచ్చుచున్నాను. నాయొక్క మనస్సను గృహంబున నిత్యము వసించి అను- 
(గహింపుము. 
su జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ 
న చ వనమృగయాయాం నైవ లుబ్ధః ప్రవీణః ı 
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం 
కథయ కథమహం తే కల్పయానీందుమౌలే! 11 85 
టీక : ఇందుమౌళే! = చంద్రుని శిరస్సునందు ధరించినవాండా!, తే = AH, అశన.. ఖ్యాం 
: అశన = ఆహారము, కుసుమ = పుష్పము, భూషా = భూషణము, వస్త్ర = వస్త్రమును, 
ముఖ్యామ్‌ = ప్రధానములుగాం గలిగిన, సపర్యామ్‌ = పూజోపచారమును, కథమ్‌ = 


72 శివానందలహరీ 


DYT, కల్పయాని = కలిగించెదను?, కథయ = చెప్పుము, అహమ్‌ = నేను, 
జలధిమథనదక్ష్య : జలధి = సముద్రమును, మథన = తరుచుటకు, దక్షః = చాలినవాందను, 
నైవ = కాను. పా..దీ : పాతాళ = పాతాళలోకమును, BO = భేదించువాండను, న చ = 
కాను. S aros వన = అదపీయందు మృగయాయామ్‌ = వేంటాడుటయందు, 
ప్రవీణః = SO) KO, aas = బోయవాండును, నైవ = కాను. 
మ. కలశాబ్దిన్‌ మధియింపలేను, ఫణిలోకంబేగిరాలేను, కా 
నల వేటాడెడుపాటిమై మను పులిందగ్రామణిన్‌ Mc కే 
BOIS నీ కశనప్రసూనకములం దీవ్యన్మణీభారహా 
ర లనచ్చేలములంబొనర్చెద సపర్యాచర్య నార్యాపతీ!. 
తా : చంద్రశేఖరా! సముద్రము మధింపంజాలిన వాండనా కాను. నీ కిష్టమైన 
కాలకూటాహారముగాని పుష్పమువలె శిరోభూషణంబుగ చంద్రునిగాని యెట్లీనేర్తును? 
పాతాళలోకము భేదించువాండనైనం గాను. నీకిష్టమైన భుజగభూషణమెట్లు గల్పించంగలను? 
అడవులలో మృగముల వేంటాడ నేర్చిన బోయవాండనైనంగాను. నీకఖిమతంబైన Kasey 
వస్ర్రమెట్లీయంగలను? దేవా! నిన్ను నే BQ పూజింపంగలుగుదునో చెప్పుము? 
su పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే 
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్‌ 1 
జానే మస్తకమం(మఘ్రిపల్లవముమాజానే! న తేహం విభో! 
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్వేన తద్రూపిణా ॥ 86 
టీక : ఉమాజానే! = పార్వతీదేవి భార్యగాం గలవాండా!; పూ...యః : పూజాద్రవ్య = 
పూజించుటకు గావలసిన వస్తువులయొక్క సమృద్ధయః = అతిశయములు, విరచితాః = 
సమకూర్పంబడినవి, పూజామ్‌ = పూజను, కథమ్‌ = ఎట్లుగా, కుర్మహే = చేయుదుము?, 
దుర్లభమ్‌ = పొందశక్యముగాని, పక్షిత్వమ్‌ = హంసపక్షిరూపమగుటయు, న-చ-వా = 
లేనిచో, కిటిత్వమపి = వరాహరూపమగుటయైనను, మయా = నాచేత, న ప్రాప్తమ్‌ = 
పొందంబడలేదు. అహమ్‌ = నేను, తే = నీయొక్క మస్తకమ్‌ = శిరస్సును, అంఘ్రిపల్లవమ్‌ 
= చిగురువంటిపాదమును, న జానే = ఎజుంగను. విభో! = సర్వవ్యాపకుండా!, తద్రూపిణా 
= హంస కిటి రూపములు బొందిన, పితామహేన = (బ్రహ్మదేవునిచేతను, హరిణా = 
విష్ణుమూర్తిచేతను, తత్వేన = యథార్థముగా, న జ్ఞాతం హి = తెలయంబడలేదుగదా! 
మ. సముపార్దించితి దేవ! నీకునయి పూజాద్రవ్యముంగాని పం 
తముతో మున్‌ నిధిహంసరూపము, రమాదారుండు భూధారరూ 


శివానందలహరీ 73 


పమునుందాల్సి, BIS భువిన్‌ వెదకి, Boys లేనినియుత్తమాం 
గము, నీపాదము నేనెజింగికొని శక్యంబౌనె పూజింపంగన్‌. 
తా : పార్వతీమనోహరా! పూజాద్రవ్యములు విశేషముగా సమకూర్చబడియుండనిమ్ము. 
అపుడు మాత్రము నిను పూజించుట యెట్లు? నీ శిరస్సును తెలియదు. నీ పాదములును 
దెలియవు. హంసరూపము, వరాహరూపము దుర్లభములు. అవి నాకు MOANA కావు. 
ఆ రూపములు దాల్చిన బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తియు మాత్ర shard తెలిసికొనగలిగిరి? 
యథార్థము తెలియనేలేదు గదా! 
su అశనం గరళం ఫణీ కలాపో వసనం చర్మ చ వాహనం మహోక్ష । 
మమ దాస్యసి కిం కిమస్తి శంభో! తవ పాదాంబుజభక్తిమేవ దేహి 187 
టీక : శంభో! = ఓ శంకరుండా!, తవ = నీకు, అశనమ్‌ = భోజనము, గరళమ్‌ = 
విషము, కలాపః = భూషణము, ఫణీ = పాము, వసనమ్‌ = వస్త్రము, చర్మ = ఏనుగుతోలు, 
వాహనం చ = వాహనమును, మహోక్షః = ముసలియెద్దు, కిమ్‌ = ఏమి, దాస్యసి = 
ఇచ్చెదవు?, మమ = నాకుంగావలసినది, కిమ్‌ = ఏమి?, అస్తి = ఉన్నది?, తవ 
నీయొక్క పాదాంబుజభక్తిమేవ : పాదాంబుజ = పాదపద్మములయందు, భక్తిమేవ 
భక్తిమాత్రమే, దేహి = ఇమ్ము. 
గీ. _ అన్నము విసంబు, నగలెన్నబన్నగములు 
వసనమొకతోలు వార్వంబు ముసలియెద్దు 
ఇంకనేమీయయ(గలవు నాకేమి వలదు 
పార్వతీశ! భవత్సాదభక్తినిమ్ము. 
తా: PHO! నీవు భుజించునది విషము, అలంకరించుకొనునది పాము, కట్టుకొనునది 
యేనుంగు తోలు, ఎక్కితిరుగు వాహనము ముసలియెద్దు. ఇంక నాకిష్టమయినది నీయొద్ద 
నేమియున్నది? నీవేమి యిచ్చెదవు? నీపాదభక్తి యొక్కటే చాలు నదియిమ్ము. 
su యదా కృతాంభోనిధి సేతుబంధనః కరస్థలాధఃకృతపర్వతాధిపః I 
భవాని తే లంఘితపద్మసంభవస్తదా శివార్సాస్తవభావనక్షమః ॥ 88 
టీక : శివ! = ఓ సాంబమూర్తీ!, యదా = ఎప్పుడు, కృ...నః : కృత = చేయంబడిన, 
అంభోనిధి = సముద్రమందు, సేతుబంధనః = వారధి నిర్మాణము గలవాందను, కర...పః 
: కరస్థల = అటచేతితో, అధఃకృత = దిగువకణంచంబడిన, పర్వతాధిపః = వింధ్యపర్వతము 
గలవాందను, లంఘి... వః : లంఘిత = అతిశయింపంబదిన, పద్మసంభవః = (బ్రహ్మదేవుడు 
గలవాండను, (అగుదునో), తదా = అప్పుడు, తే = నీయొక్క అర్వాస్తవ : అర్హా = 


74 శివానందలహరీ 


పూజయందును, స్తవ = సోత్రమందును, భావన = ధ్యానమందును, క్షమః = సమర్థుండను, 
భవాని = అగుదును. 
శా. నేనే వారిధిగట్టు రాఘవుండనేనిన్‌, నింధ్యభూమీ ధ్రమున్‌ 
జేనొక్కంగల కుంభసంభవు(డనేనిన్‌, బద్మజున్‌ మించు ని 
జ్ఞాన శ్రీనిధినేని, తావకపదార్చాకీర్తనధ్యాన ని 
ష్టానిష్టాతు(డనై గణింతుగద coma! నీదుసాన్నిధ్యమున్‌. 
తా: సాంబశివా! సముద్రమునకు వారధి గట్టిన శ్రీరాములును, అజచేలితో వింధ్యపర్వతము 
నేలకణంచిన యగస్తులును, (బ్రహ్మదేవునికన్న నెక్కువవాండును నేనగుదునేని క్రమముగా 
నీపూజాస్తోత్ర ధ్యానములు చేయుటకు సమర్భుండనుగా నుందును. 
Su నతిభిర్నుతిభిస్వమీశ! పూజా- 
విధిభిర్దానసమాధిభిర్న తుష్టః ı 
ధనుషా ముసలేన WHATS 
వద తే ప్రీతికరం తథా కరోమి i 89 
టీక : ఈశ! = ఓయి ఈశ్వరుండా!, త్వమ్‌ = నీవు, నతిభిః = నమస్మారముల చేతను, 
నుతిభిః = స్తోత్రములచేతను, పూజావిధిభిః = పూజావిధానములచేతను, ధ్యానసమాధిఖిః 
= ధ్యానసమాధులచేతను, ధనుషా = వింటి దెబ్బలచేతను, ముసలేన చ = రోకలిపోట్లచేతను, 
అశ్మభిర్వా = జాళ్లు రువ్వుటచేతనుంబలె, తుష్టః = సంతోషించినవాందవు, న = కావు, తే 
= నీకు, ప్రీతికరమ్‌ = (పై రెంటిలో) ప్రియమైనది, వద = చెప్పుము, తథా = అట్లు, 
కరోమి = చేయుదును. 
చ. నతులున్‌, సన్నుతులున్‌, సమర్భ్చలును ధ్యాన ప్రక్రియల్‌ నీకు స 
మ్మతిగావేని వచింపు మేకతన యుష్మత్తృప్తియౌనో జగ 
58! కోదండము(దాల్తునో, ముసలమున్‌ బాటింతునో సాహసో 
ద్దతి నీతోడంబెనంగిరువ్వుదునా మీ(దన్‌ గండశళైలంబులన్‌. 
తా: పరమేశ్వరా! నమస్కారములు, స్తోత్రములు, పూజలు, ధ్యానములు, సమాధులు 
మున్నగువానితోం దృప్తినొందక వింటిదెబ్బలు, రోకలిపోట్లు, erty రువ్వుట మొదలగు 
వానితో బరమప్రీతి నొందితివని పురాణగాథలు వింటిని. ఇందు నీకేది ప్రియమో 
చెప్పుమటు చేయుదును. 
శ్లో; వచసా చరితం వదామి శంభో- 
రహముద్యోగవిధాసు Bo ŠŠ: 1 


శివానందలహరీ 75 


మనసా౭_౩_కృతిమీశ్వరస్య సేవే 
శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 
టీక : అహమ్‌ = నేను, తే = నీయొక్క ఉద్యోగ = ఉన్నతయోగముల యొక్క విధాసు = 
విధానముల యందు, అప్రసక్తు = పరిచయములేని వాందను, వచసా = వాక్కుచేత, 
శంభోః = సుఖస్వరూపుండవగు, తే = నీయొక్క చరితమ్‌ = చరితమును, వదామి = 
చెప్పుచున్నాను. మనసా = మనస్సుచేత, ఈశ్వరస్య = ఈశ్వరుండవైన, తవ = నీయొక్క 
ఆకృతిమ్‌ = ఆకారమును, సేవే = సేవించుచున్నాను. శిరసా = శిరస్సుచేత, సదాశివమ్‌ 
= నిత్యసుఖస్వరూపుండవైన, త్వమేవ = నిన్నే, నమామి = నమస్మరించుచున్నాను. 
క. BONIN గొలుచుటయున్‌ 
దలచేమైొక్కుటయు, వాక్కునను నీచరితం 
బులు గీర్తించుటగాకే 
కలుములు నలదయ్య నాకు గౌరీరమణా!. 
తా: దేవా! ఉత్తమంబులైన శివయోగంబులయందు పరిచయము లేదు. చిత్తమంత స్థిరముగా 
నిలువదు కావున వాక్కుతో మీ చరిత్రంబులు పలుకుచు మనస్సున మీయాకృతి ధ్యానించుచు 
శిరస్సుతో మీ పాదపద్మములకు నమస్మరించుచు శక్తివంచనలేక సేవించెదను. 
Su sarge విద్యా హృద్గతా నిర్గతాసీ- 
ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్రసాదాత్‌ । 
సేవే నిత్యం శ్రీకరం త్వత్సదాబ్దం 
భావే ముక్తేర్భాజనం రాజమౌలే! i 91 
టీక : రాజమౌలే! = ఓ చంద్రశేఖరా!, త్వత్ససాదాత్‌ = నీయనుగ్రహమువలన, హృద్దతా 
= హృదయము నంటియున్న, ఆద్యా = మొట్టమొదటిదియగు, అవిద్యా = యజ్ఞానము, 
నిర్ణతా = తొలగిపోయినది. ఆసీత్‌ = అయ్యెను, యా = ఏ జ్ఞానము, హృత్‌ = హృదయ 
గ్రంథిని హరించునదియో, (సా = ఆ), విద్యా = జ్ఞానము, హృద్దతా = హృదయమునం 
బ్రవేశించిన (దయ్యెను), శ్రీకరమ్‌ = సంపత్మరమును, ముక్తేః = మోక్షమునకు, భాజనమ్‌ 
= ఆధారమైనదియునగు, త్వత్పదాబ్దమ్‌ = స్‌ పాదపద్మమును, భావే = మనస్సునందు, 
నిత్యమ్‌ = ఎప్పుడును, si ధ్యానించుచున్నాను. 
గీ. _ నాదుమదిందొల్తనున్న యజ్ఞానమణంగి 
హృద్యమగువిద్య నీకృప BÉRT 
రాజమౌళి! నిఃశ్రేయసభాజనంబు 
శ్రీకరము నీపదాబ్దమాసింతు నెపుడు. 


76 శివానందలహరీ 


తా: సాంబశివా! నీ యనుగ్రహమువలన నాయజ్ఞానము తొలంగిపోయి హృదయగంధథి 
భేదకం బగు సుజ్ఞానంబు గలిగినది. లక్ష్మీకరంబును మోక్షపదంబునునగు నీపాదయుగ్మము 
సేవించెదను. 
శ్లో! దూరీకృతాని దురితాని దురక్షరాణి 
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి 
సారం త్వదీయచరితం నితరాం పిబంతం 
గౌరీశ! మామిహ సముద్ధర సత్మటాకైః 1 92 
టీక : PAS = ఓ పార్వతీరమణా!, దురక్షరాణి = బ్రహ్మలలాటమందు వ్రాసిన దుష్టలిపి 
సూచకములును, దురితాని = పాపకర్మముచేతం గలిగినవియు, దౌ... సి : దౌర్భాగ్య = 
దురదృష్టమును, దుఃఖ = దుఃఖము, దురహంకృతి = దుష్టములగు దేహాదులయందు 
“అహం అను భావమును, దుర్వచాంసి = పరుషభాషణమును, సత్మటాక్ష్యి = నీకడకంటి 
చూపులచేత, దూరీకృతాని = దూరముగాంబోంగొట్టంబడినవి. సారమ్‌ = సారమైన, త్వదీయ 
చరితమ్‌ = నీ చరిత్రను, నితరామ్‌ = మిక్కిలి, పిబంతమ్‌ = వినుచున్న, మామ్‌ = నన్ను, 
ఇహ = ఈ జన్మమందు, సముద్ధర = ఉద్ధరింపుము. 
Xo. దురితంబుల్‌ సమసెన్‌, దురక్షరపు(బంజ్ఞాల్‌ III, దౌర్భాగ్యదుః 
p రిరంసల్‌ నశియించె6 బోయె దురహంకారంబు, దుర్వాక్కులున్‌ 
SRS నీకృపచేత నో భుననబంధూ! కావుమా సారవ 
చృరితోదారభవత్కథాసుధల నీజన్మంబు వేగించెదన్‌. 
తా : సాంబశివా! ఉత్పత్తికాలమున బ్రహ్మ నుదుట వ్రాసిన వ్రాతలకు సూచకంబులై 
పాపకర్మమువలన గలిగిన దురదృష్టము, దుఃఖము, దురహంకారమును నీకటాక్ష వీక్షణముచేం 
బాసినవి. ఇంక సారభూతమైన నీచరిత్రంబులు వినుచుందును. నన్నీ జన్మము నుండి 
తరింపంజేయుము. 
su సోమకళాధరమౌలౌ 
కోమలఘనకంధరే మహామహసి । 
స్వామిని గిరిజానాథే మామక- 
హృదయం నిరంతరం రమతామ్‌ I 93 
టీక : మామకహృదయమ్‌ = నా మనస్సు, సోమకళాధరమౌలౌ = శిరస్సున చంద్రకళ 
ధరించినట్టియు, కో... రే: కోమల = కోమలమైన, ఘన = మేఘమువంటి, కంధరే = 
మెడగలిగినట్టియు, స్వామిని = సర్వనియామకమైనట్టియు, గిరిజానాథే = పార్వతీరూపమైన, 
మహామహసి = మహాజ్యోతియందు, నిరంతరమ్‌ = ఎల్లప్పుడును, రమతామ్‌ = కీడించుగాక. 


శివానందలహరి 77 


క. FLIPS 
హైమావతీనాథు6 గోమలాంభోదగళున్‌ 
స్వామిని, మహానుభావుని 
నూమక హృదయంబు Sod Sod రమియించున్‌. 
తా : శిరస్సున చంద్రరేఖ, కోమలమైన మేఘమువంటి కంఠమును గలిగి సర్వనియంతయై 
పార్వతీపరమేశ్వర రూపముతో వెలయుచున్న పరజ్యోతిస్ప్వరూపమైన పరబ్రహ్మమునందు 
నాచిత్తమెప్పుడును విహరించుచుండుంగాక. 
Si D Shaw తే నయనే 
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః I 
యాయేయాయో భర్గం 
వద తీక్షేతే సదా౭_ర్చతస్సురతి ॥ 94 
టీక : యా = ఏ నాలిక, HEE = పరమశివుని బోధించు 'భర్గ శబ్దమును, వదతి = 
పలుకుచుండునో, యే = ఏ కన్నులు, భర్గ = శివుని, ఈక్షేతే = చూచుచుండునో, యౌ = 
ఏ చేతులు, భర్గమ్‌ = శివుని, సదా = ఎల్లప్పుడును, అర్భతః = పూజించుచుండునో, 
యః= ఏ భక్తుండు, భర్గమ్‌ = శివుని, స్మరతి = తలంచుచుండునో, సా = ఆదియే, రసనా 
= నాలుక, తే = అవియే, నయనై = కనులు, తావేవ = అవియే, కరౌ = చేతులు, స ఏవ 
= aca, కృతకృత్యః = కృతార్థుండు. 
x: అదె నాలుక, యదె S55 
యదె కరయుగమత(డె ధన్యులందున్‌ ధన్యుం 
డెదిశివు(బలుకునో, కనునో 
యెది పూజించెడినొ యెవ్వండెంచునో భక్తిన్‌. 
తా: ఎల్లప్పుడీశ్వరనామముచ్చరించుచుండు నాలుకయే నాలుక. ఎల్లవేళల నీశ్వరుని 
చూచుచుండు కన్నులే కనులు. ప్రతిదినమీశ్వరుని పూజించుచుండు చేతులే చేతులు. 
నిరంతరము పరమేశ్వరుని ధ్యానించుచుండు భక్తుండే కృతకృత్యుండునగును. తక్కినవి 
నిరర్ధకంబులని తాత్పర్యము. 
su అతిమృదులౌ మమ చరణా- 
వతికఠినం తే మనో భవానీశ! । 
ఇతి విచికిత్సాం సంత్యజ 
శివ! కథమాసీద్గిరౌ తథా వేశః ॥ 95 


78 శివానందలహరీ 


టీక : శివ! = ఓ మంగళ స్వరూపుండా!, భవానీశ! = ఓ పార్వతీపతీ!, మమ = నా 
యొక్క చరణా = పాదములు, అతిమృదుళౌ = మిగుల కోమలమైనవి, తే = నీయొక్క 
మనః = మనస్సు, అతికఠినమ్‌ = మిక్కిలి కఠినమైనది, ఇతి = అని, విచికిత్సామ్‌ = 
సంశయమును, సంత్యజ = విడువుము. తథా = అట్టి, AG = పర్వతముమీంద, వేశః = 
గృహము, కథమ్‌ = ఎట్లు, ఆసీత్‌ = ఉన్నదాయ్యెను? 
గీ. వృదులనుదులంబు లగు నాదుపదములేడ 
సరుషపరుషంబయిన నీదుభావమేడ 
యనిననది చెల్లునయ్యా యటైన 
కొండయందెట్టు తిరిగెదు కొండటేండ. 
తా: దేవా! భవానీపసనాథా! ఈ భక్తుని చిత్తము మిక్కిలి కకోరముగా నుండును. కోమలమైన 
నా పాదములతో దానియందు సంచరించుట యెట్లని మీరు సంశయింపంబనిలేదు. 
అంతకరోరముగా నుండు పర్వతముమీద గౌరీసమేతులై మీరు ఉండుటలేదా? 
su ధైర్యాంకుశేన నిభృతం 
రభసాదాకృష్య భక్తిశ్చంఖలయా I 
పురహర! చరణాలానే 
హృదయ మదేభం బధాన చిద్యంతైః I 96 
టీక : పురహర! = త్రిపురములు జయించినవాండా!, హృదయమదేభమ్‌ = (నా) మనస్సను 
మదపుటేనుంగును, ధైర్యాంకుశేన = ధైర్యంబనెడి యంకుశముతో, రభసాత్‌ = వేగమువలన, 
ఆకృష్య = వశపరచుకొని, భక్తిశ్చంఖలయా = భక్తియను గొలుసుతో, చరణాలానే = మీ 
పాదంబను యేనికకట్రాడు నందు, చిద్యంత్రైః = ఈశ్వరమహిమ జ్ఞానంబు లనెడి 
యంత్రములతో, నిభృతమ్‌ = కదలకుండ, బధాన = బంధింపుము. 
ము. మదనన్నానుక చిత్తనారణము నంబానాథ! ధైర్యాంకుశ 
ప్రదరంబూని మదోద్దతిం గెడపి దివ్యజ్ఞానయం త్రస్థలిన్‌ 
గదియంజేరిచి భక్తి నామనిగలోద్నాతంబుతోడన్‌ భన 
తృదపద్మంబను కట్టుకంబమునకున్‌ బంధించి సాధింపుమా. 
తా : పురహరుండవైన ఓ మహాదేవా! శత్రుపురంబులు జయించిన రాజు మత్తగజంబుల 
నంకుశంబుతో వశపబచుకొని గొలుసులతో బిగించి యుపాయమున కట్టుంగంబంబులం 
గట్టియుంచునట్లు నామనోగజంబును స్టేర్యమంకుశముగా నీవశము చేసికొని భక్తియను 
సంకెలతో నీ మహత్త్వజ్ఞానము ముడివెట్టి నీ పాదంబున బంధింపుము. 


శివానందలహరీ 79 


Su ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా 
మదవానేష మనఃకరీ గరీయాన్‌ 1 
పరిగృహ్య నయేన భక్తిరజ్ఞ్వా 
పరమ! స్థాణుపదం దృఢన్నయాముమ్‌ I 97 
టీక : పరమ! = ఓ అపరిచ్చిన్న స్వరూపుండా!, మదవాన్‌ = మదముగలిగిన, గరీయాన్‌ 
= గొప్పదియగు, ఏషః = ఈ, మనఃకరీ = చిత్తగజము, ప్రగల్భవృత్యా = ఆపరాని 
గమనముతో, అభితః = అంతటను, ప్రచరతి = సంచరించుచున్నది, అముమ్‌ = దీనిని, 
భక్తిరజ్వా = భక్తియను త్రాడుతో, నయేన = అనునయముతో, పరిగృహ్య = పట్టుకొని, 
స్థాణు = స్థిరమయిన, పదమ్‌ = స్థానమును, దృఢమ్‌ = మరల తిరిగి రాకుండ, నయ = 
పొందింపుము. 
క నుత్తిల్లి యిచ్చవచ్చిన 
యెత్తున నెల్లెడంజరించునీ DOS 
న్మత్తగజంబుం జేర్చుము 
దాత్తపుభక్తి యనుమేటి స్థాణు పదంబున్‌. ॥ 
తా:ఓ అపరిచ్చిన్నానందమూర్తీ! ఈ నా మానస మత్తగజము నిలుపుటకు వీలుపడని 
గమనముతో నలువంకలం బరువు లిడుచున్నది. దీని నీ భక్తియను త్రాడుతో గట్టి మెల్లగాం 
బట్టుకొని పునరావృత్తి రహితముగా స్థిరమైన బ్రహ్మపదము జేర్చుము. 
శ్లో సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం 
సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాధ్యామ్‌ । 
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం 
కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితాకన్యకాం త్వం గృహాణ 1198 
టీక : గౌరీప్రియ! = గౌరీదేవి ప్రియురాలుగాంగల, దేవ! = మహాదేవా!, స... sro : సర్వ 
= సమస్తమైన, అలంకార = ఉపమ, ఉత్రేక్ష మొదలగు అలంకారముల తోడను 
(భూషణములతోడను), యుక్తామ్‌ = కూడినదియు, స... తాం : సరళ = మృదువైన, లేక 
సుబోధమైన (మందమగు) పద = శబ్దములతో (నడకలతో), యుతామ్‌ = కూడినదియు, 
సాధువృత్తామ్‌ = సలక్షణమైన ఆర్యావృత్తము మొదలగు వృత్తములు గలదియు (మంచి 
నడత గలదియు), సువర్ణామ్‌ = పరుషములుగాని అక్షరములు గలదియు (చక్కని రూపము 
గలదియు), సద్భిః = కావ్యలక్షణము (శరీరలక్షణము) దెలిసిన పెద్దలచేత, సంస్తాయమానామ్‌ 
= కొనియాడంబడుచున్నదియు, సరసగుణయుతామ్‌ = శృంగారాది రసములు మాధుర్యాది 


80 శివానందలహరీ 


గుణములు వీనితోం గూడినదియు (భర్తకిష్టంబగు గుణములతోం గూడినదియు), లక్షితామ్‌ 
= ప్రతిపాద్యవస్తువు గలదియు (వరింపం దగినదిగా నెన్నంబడినదియు), లక్షణాధ్యామ్‌ = 
సర్వలక్షణముల మెప్పునదియు, ఉ... షాం : ఉద్యత్‌ = ఎక్కువగా బ్రకాశించుచున్న, 
భూషావిశేషామ్‌ = అలంకార విశేషము గలదియు (సుశీలత్వము గలదియు), ఉపగత 
వినయాం : ఉపగత = తెలియంబడిన, వినయామ్‌ = (కవి యొక్క వినయము గలదియు 
(పొందంబడిన నమత గలదియు), ద్యో... ఖాం: ద్యోతమాన = స్పష్టముగా స్ఫురించుచున్న 
SLANG పరంపరగలదియు (భాగ్యరేఖ గలదియు), కల్యాణీమ్‌ = అర్థపుష్టిగా భాషించు 
నదియునగు, మమ = నాయొక్క కవితాకన్యకామ్‌ = కవితయను కన్యకను, త్వమ్‌ = 
నీవు, గృహాణ = స్వీకరింపుము. 
మ. సకలాలంకృ SHON), తంబు, సుమనస్పంస్తూయమానంబు స 

ర్వకలాలక్షణలక్షితాఢ్యము, సువర్లద్యో తమానార్థమున్‌, 

ప్రకట శ్రీగుణమున్‌, సువృత్తమును శుంభద్భూ షనంబైనమా 

మకకావ్యంబను కన్యకామణిని, బ్రేమంగొమ్ము గౌరీ ప్రియా!. 
తా: గౌరియందు (ప్రేమగలవాండవైన ఓ మహాదేవా! ఈ నా కవితాకన్య కన్యకా లక్షణంబులు 
గలిగి కల్యాణమునకుం దగియున్నది. లోకమందు కన్య సర్వాభరణంబులు కలిగియుండును. 
ఇయ్యదియు సర్వాలంకారములుం గలిగియున్నది. కన్యక సరళపదంబు (మందగమనంబు)ల 
నొప్పారు. ఇయ్యదియు మృదువై సుబోధంబులగు పదంబులతో సొంపు నింపుచున్నది. 
కన్యక సాధువృత్త (సత్మర్మములయందు ప్రవర్తించునది) యగును. ఇయ్యదియు లక్షణ 
విరుద్ధముగాని వృత్తములు కలిగియున్నది. “సువర్ణ మనంగా కన్యకు సురూపంబును గవితకుం 
బరుషంబులుగాని యక్షరములుం గలవు. శరీర లక్షణ మెలింగిన వారాకన్యను 
మెచ్చుకొందురు. కావ్యలక్షణవేత్త లీకవితనుం గొనియాడుచున్నారు. కన్యకు సరసమైన 
గుణములుండును. దీనికి శృంగారాది రసంబులును మాధుర్యాది గుణంబులుంగలవు. 
కన్య వరుల యెన్నిక వడిసినట్టు లియ్యదియు MSW) యంశమును గూర్చిన యెన్నిక 
KoA యున్నది. సర్వలక్షణసంపత్తి యిరువురకుం గలదు. కన్య వినయము గలదియగును. 
కవితయుం గవివినయముం దెలుపంగలిగి యున్నది. కన్యకు సుశీలత్వము ఆభరణ 
విశేషముగాం asov. కవితయందును విశేషాలంకారములు ప్రకాశించుచున్నవి. 
కన్యయం దర్ధరేఖలనంగా భాగ్యరేఖలు స్ఫురించుచుండును. కవితయందును పదార్ధ పరంపర 
స్ఫురించుచున్నది. ova గలిగిన భాషణము సాధారణముగాం గలదు. ఇట్టి నా కవితా 
కన్యను నీకిచ్చెదను బ్రతిగ్రహింపుము. 

Si ఇదం తే యుక్తం వా పరమశివ! కారుణ్యజలధే! 
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా I 


శివానందలహరీ 81 


హరిబ్రహ్మాణా తౌ దివి భువి చరంతౌ (శ్రమయుతౌ 

కథం శంభో! స్వామిన్మథయ మమ వేద్యో౭ సి పురతః I 99 
టీక : పరమశివ! = సకలదేవతా సార్వభౌముండవైన శివుండా!, కారుణ్యజలధే! = 
కరుణాసముద్రుండా!, తవ = నీయొక్క పదశిరోదర్శనధియా = పాదములను, శిరస్సునుం 
గనుంగొనవలయునను బుద్ధితో, తిర్యగ్రూపమ్‌ = తిర్యగ్గంతువు (పంది, హంసల రూపమును, 
గతౌ = పొందిన, తౌ =ఆ, హరిబ్రహ్మాణా = విష్ణుమూర్తియు, బ్రహ్మదేవుండును, దివి = 
ఆకాశమందును, భువి = భూమియందును, చరంతౌ = సంచరించుచున్నవారలై, 
శ్రమయుతౌ = ఆయాసముతోం గూడినవారలు, (స్యాతామ్‌ = అయిరి), శంభో! = 
సుఖప్రదుండా!, స్వామిన్‌! = సర్వలోకాధినాథా!, మమ = నాయొక్క పురతః = ముందరను, 
వేద్యః = కనుంగొనందగినవాండవు, కథమ్‌ = ఎట్లుగా, అసి = అగుదువు?, కథయ = 
చెప్పుము, ఇదమ్‌ = ఇది, తే = నీకు, యుక్తం వా = తగునా? 

మ. సరవిన్‌ దావకపాదశీర్షక దిదృక్షాదీక్షమైమున్ను శ్రీ 

హరియున్‌ దామరసప్రసూతియును, దిర్య(గూపులై భూనభోం 

తరమాద్యంతము పంతముంగొని శ్రమన్లాలించి గాలించి తా 

వరయంజాలని నీపదంబి(క ననంతా! కాంతునేనే క్రియన్‌. 
తా: పరమశివా! మీ పాదదర్శనమునకై పందిరూపముందాల్చి శ్రీహరియు, శిరోదర్శనమునకై 
హంసరూపముదాల్చి బ్రహ్మయుం బాపమిట్లు తిర్యగ్గంతువు లగుటయే గాక భూమ్యంతరిక్షము 
లందంతట దిరిగి పలువిధములం బాటుపడిరేకాని ఫలముగాంచ కుండిరి. ఓ శంకరా! 
స్వామి! సరియే? ఇప్పుడు మీరు నా యెదుట ప్రసన్నులై నాకెటు తెలియనగుదురో శెలవిండు. 
శివుండు భక్తపరాధీనుండు గాన హరిబ్రహ్మలకలవిగాని తన దర్శనమును భక్తులకొసంగునని 
ముఖ్యాభిప్రాయము. 

శ్లో స్తోత్రేణాలమహం (SSO) న మృషా దేవా విరించాదయ- 

స్నుత్యానాం గణనాప్రసంగసమయే త్వామ(గగణ్యం విదుః । 

మాహాత్యాగ్యవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ - 

ద్ధూతాస్తాం విదురుత్తమోత్తమఫలం శంభో! భవత్సేవకాః u 100 
టీక : శంభో! = సుఖకారణమైనవాండా!, భవత్సేవకాః = నీ భక్తులయిన, విరించాదయః 
= బ్రహ్మాదులగు, దేవాః = దేవతలు, స్తుత్యానామ్‌ = స్తుతింపందగిన వారల యొక్క 
గణనాప్రసంగసమయే = లెక్కలను Boh చర్చించునప్పుడు, త్వామ్‌ = నిన్ను, అగ్రగణ్యమ్‌ 
= మొదట గణింపం దగినవానింగా, విదుః = తెలిసికొనుచున్నారు, మా... ణే : మాహాత్య 
= సృష్టిస్థితిలయ సామర్ధ్యమును గూర్చిన, అగ్రవిచారణ = మొదటి చర్చను, ప్రకరణే = 


82 శివానందలహరీ 


చేయునప్పుడును, ధానాతుష WSS = సారములేని ధాన్యము నందలి పొట్టంతయుం 
బోలె, ధూతాః = కదలి పోయినవారలై, త్వామ్‌ = నిన్ను ఉత్తమోత్తమఫలమ్‌ = మిగుల 
సారమైన ధాన్యముగా, విదుః = తెలిసికొనుచున్నారు. స్తోత్రేణ = స్తుతిచేత, అలమ్‌ = 
చాలును, అహమ్‌ = నేను, మృషా = అసత్యము, న ప్రవచ్చి = చెప్పను. 
మ. నిను స్తోత్రవ్యులలో గణింత్రు మొనగానింగా విధాత్రాదులె 

ల్ల నజాండాదికస్ఫష్టిలోనయిన లీలన్‌ వారు నీముందు నెం 

దునకున్‌ MAS, నుత్తమోత్తమఫలస్తోమంబు నీకంటె లే 

దని నీభక్తజనంబెణుంగు, నిజమీశా! యింక(జాలున్‌ నుతుల్‌. 
తా: శంభో! మహాదేవ! (బ్రహ్మోదులగు ముప్పదిమూడుకోట్ల దేవతలను స్తోత్రార్హులను 
లెక్కించునప్పుడు నిన్ను మొట్టమొదటివానిగా లెక్కపెట్టుచున్నారు. సృష్టి స్థితి లయ 
సామర్థ్యరూపమైన మాహాత్యమును గుతించి చర్చించునప్పుడు, ధాన్యపు రాశి యెగురం 
బట్టునప్పుడు పొట్టంతయు దూరముగాం బోయినట్లు తామందజు దూరమైపోయి సారమై 
ధాన్యమునట్లు నిన్నుత్తమోత్తమునిగాంగనుచున్నారు. దేవా! ఇవి వట్టి స్తుతిపాఠములు గావు. 
నేను చెప్పినదంతయు నిజము గాని యిసుమంతయు నసత్యము గాదు. సకల శ్రుతి 
స్మృతి ప్రసిద్ధము. స్వామీ! బ్రహ్మాదులందలు మీ సేవకులే గదా! 


శ్రీః 


వం నూ 


శివానందలహరీ 83 


Balijepalli Lakshmikantham : 

Kavi 
Actor d 
BRIEF LIFE HISTORY OF 
SRI BALIJEPALLI LAKSHMIKANTHAM 


He was born in Itikampadu Village of Guntur District near Bapatla in 1881 
to Narasimha Sastry and Adilakshmamma. After matriculation in Kurnool, he 
worked for some in the Sub-Registrar Office as Gumasta. He worked as teacher 
in Hindu College. He used to tour different Zamindaris to perform Avadhanams. 


He established Chandrika Printing Press in Guntur with the help of 
Challapalli Raja in 1922. He has participated in Salt Satyagraha and jailed. While 
in prison, he wrote Satya Harischandriyam drama. He established First drama 
companyin 1926 and played Satya Harischandra and Uttara Raghavam many 
times. He used to play critical roles in these plays. The most prominent role he 
used to play was Nakshatraka. 


He entered the film Industry with encouragement by Chittajallu Pullayya 
and wrote dialogues and songs and acted some Telugu Films. His debut film as an 
actor in Vara Vikrayam in 1939. He portrayed the character Lingaraju. He died 
in Sri Kalahasti in 1953. 


> Ss 


84 


శివానందలహరి 


Notes 


